Tanjore Saraswati Mahal Series No. 23 


DWIPADA BHAGAVATAMU 
(DASAMA SKEANDHA) 


By 


MADIK! SINGANARYA 


Critically Edited 
By 


Sri Vasishta A. MAHADEVA ‘SASTRY 


Pandit, Saraswathi Mahal Library, Tanjoré 


Published ‘By: 
Sri ర్‌, GOPALAN, BA, B:L., 


: కం: 0 ry. Secretary for the: Administrative Committen, 
సనక ఆ SM. Fibtary, చం 








1950 





తంజావూరు సరస్వతీ నువాల్‌ (ప్రచురణకు - 28ి 


యాలాల 


దిషపదభా గవతమూూ 





మడికి సింగ నార్య విరచిత 


ద్విపద కొౌవ్యము, 


పరిమ్మ ర్ర 
తలస ఇచ, 
(శ్రీ వాసిష్ట అ, మహా దేవశా స్రీ 
పండితుడు, సర స్వతీమవోల్‌ (గంథాలయము తంజాఫూరు, 


తంజావూరు సరస్వతీమవోల్‌ (గంథాలయ నిర్వాహక సంఘము తరపున 
గౌరవ కార్యదర్శి 
(శీ 5. గోపాలన్‌, 3.43.1, గారిచే 
(పచురింప(బడినది, 


PREF ACE 


This publication contains the earliest Telugu version available 
of SRI BHAGAVATA 10th Skanda, dealing with Sri KRISHNA'S 
life in MADHURA and in DWARAKA. The author Madiki Singa- 
naraya lived in the early part of the fifteenth century. !He was 
therefore an elder contemporary of POTHANNA the celebrated 
author of ANDHRA BHAGAVATAMU., 


The present work which is in Dvipada is anterior to 
POTHANNA'S work. The merits of the Author's poetry can be 
gathered from the fact that his verses are cited as models in standard 
works on Grammar and Rhetoric. The author has also written three 
other works in Telugu namely :— 


1. VASISHTA RAMAYANA 
The well known philosophical work, 


2. PADMA PURANA 
and 


3. SAKALA NITI SAMMATAMU 
a work in politics, 


The present work has three Kandas in it:—(1) Madura Kanda 
(2) Kalyana Kanda and (3) Jagadhabiraksha Kanda. The Kandas 
dealing with the Balaleela in the beginning and the Bhaktanuoraha 
in the end are missing. 


The portion that is now published is complete 80 far as it goes 
and has been selected for its value as a high class Dvipada Kavya 
of the early classical age in Telugu literature. For a fuller account 
ot the Author and the diverse merits of the work the reader is 
referred to the Telugu introduction of the learned Editor who has 
spared no pains in editing this work. ' 


Our thanks are due to him for his valuable services. 


Our grateful thanks are due to the Government of Madras 
i మం liberal grants which have enabled us to publish this 
‘and other ఇక కక్‌ manuscripts of this Library. 


* Tanjore. Honorary Secretary 


Saraswathi Mahal, వ. Gopalan, 
IB—1— 1951. T.M.S.S.M. Library Committé 





శ్రీ 


గ మణమ వాద్ద యేనమః 


ఉపోచదాత ము. 
యు 


క (గంథకర్వ - మడీకీ సింగ నార్యండు సమ 


(గ్రీపతియొక్క_  యెనిమిదియవ  యవతారమగు (శ్రీకృష్ణ 
భగవావానుని చరి.తగలది భాగవతమందు డశమస్మ_ంధము, 
భాగవతమహా(గంథమును డెను“ భావో విలసిల్ల (జేసిన మహా 
కవి బవ్ముర వాత రోల ఈ బమ్మెర పోత నార్యుండు పహూణన కము 
1400 మొదలు 1470ల (పాంతమందుండిన్భు, ఆం|ధ కవుల 
చరి(త్రలో (శ్రీ) కందుకూరి పిశేశలింగము పంతులుగారు చర్చించి 
యున్నారు, వాసిషఫ్టరామాయణ, పద్మృవు రాణ, భా౫వతజకమ 
స్మంధముల కర్శయగు మడికి సింగనార్యుండు హూణక కము 
1430వ (పాంతము వటకునై నను జీవించి యుండవలయునని 
వారు. నిర్గరించిరి, _పోతనార్యుని భోగిసీడండకము తేన కన 
వత్సరమున అనగా 1425వ సవత్సరమున వీర చించినట్లు తెలియు 
చున్నది. మడి! సింగ నార్యుండు పద్మ్మవు రాణమును దెనింగించి 
ముగించిన వత్సరము దాని కృృత్యంత పద్యమువలన స్పష్టమగు 
చున్నది. 


iii 
వీనినన్నిటిని విచారించి చూడలా మడికి సింగన్న 1480వ 
రంవత్పరము వఅక్రై నను జీవించి యుండును, [ఆంధధ! కవు॥ చరి॥ 


(|వ॥ భా! 8/8 వుట 


మడికి సింగనార్యుండు 1420కి. బూర్వమే భాగవత దశమ 
స్కంధమును రచించినట్లు తెలియుచున్నది. కాంబట్టి పోత 
నామాత్యుని భాగవతమునకు ముందుగా రచింప బడినది మడికి 
సింగనార్యుని భాగవత దశమస్మ_౦ంధ మనుటలో సంజేహముండదు, 


సింగన్న నియోగి (కాన్నాణుడు భారద్వాజ గో తుండు. 
అయ్యల మం(తివరునకును సింగాంబికకును జన్సించినవాండు, 
సింగన్న కృతమగు వాసిప్ట రామాయణములోని యాఖకింది 
పద్యములను గమనింవుడు, 


సీ! * అతండు తిక్క నసోమయాజుల వ్యురతుండై 

కొొమరారు గుంటూారి కక విభుని 

వతి చిట్టాంబిక బుధలోక కల్పక 
వల్లి వివాహమై వై భవమున 

భూసారమగు కోటభూమిం గృృష్టానది . 
దవీ.ణ తటమున ధన్యలీల 

నలరు రావెల యను న్మగహారము తన 
శీక భోగంబుగా . నేలు చుండి 


యందు గోవెల గ టి గోవిందు నెన్న 
నోపినాథుం (బతిష్టయుం గోరి చేసి 
యఖిల విభ వములందును 'నతిళ యుకె 
'వునుజమండారుం డల్లాడ మంతివిభుండు: 


చ॥ 


స్ట్‌ 


Iv 


66 అయ్యువతీరమణులకును 


నయ్యల మంతీం(దుం డొదితుండై. భారుణిలో 
నెయ్వెడ నలు నూ 
యయ్య యని పొగడగ నెగడె సౌదార్యమునన్‌ : 
ఆ(కేయ గో(తపవి(త చేరయమంశక్రి 
వు(తి సింగాంబిక బుణ్యసాధ్వి 
వెలయ వివాహమై వేంగి చేకంబులో 
శేపారు రాజమహేండ పురికి 
నధిపతి తొయ్యేటి యనపోత భూపాలు 
మం[తియై 'రాజ్యసంపడం బొదలి 
యొప్పారు గౌతమి యుత, ర తటమున 
మహానీయమగు "పెద్ద మడీకి యందు 


స్థిర త రారామతతులు సుక్నే(తములును 
బెక్కులార్చించి సితకీర్సి జెంవు మిగిలి 

యఖలజగదన్న డాతనా నవని బరలౌ 
నుధుర గుణధుర్య. డయ్యలమం(తివరుండు, 


ఒనరంగం దడ్వధూవరులహో బల బేవుని. గొల్చి తడ్యరం ' 


బున నొగి సింగనార్యుని నమోఘ గుణాఢ్యు ననంతుని 


నుహీ 


జననుతు నబ్బయాంకు బుధసన్నుతి పాతని నారయావ్యా 


యున్‌ 


గని నరసింహనానుములు గారవ మారగం జెట్టిరండజున్‌ , 


' వారలలో నగజుండను 
_ వారిజతళీనయనచరణవారిజపేచా 


త 


సారమతి నతుల వాక్య 
(శీరచనాచతురమతిని సింగ ౫” వ్వాయుండన్‌ , 


పై పద్యముల వలన నీకవి తిక్క_నసోముయాజుల మనుమరాలి 
మనుమ(డనియు, గోదావరి నుండలములోని "పెద్ద మడికి వి వానుం 
డ సియు, న్పష్టమగుచున్నది. ఈ _విఢముగాం దర్శించి చూచి 
నప్పుడు మడీకి సింగ నార్యుండు 15వ శ తాబ్బవు కవియని నిర్ణయించు 
టలో సంచేహామునకుం చావు లేదు, 


(స్తుత పరిష్క్మరణమైన భాగవత దశమన్కంధము మడికి 
సింగ నార్యుని కృతమా కాదా యనునది చర్చింప వలసియున్నది. 
అనేక (ప్రబల నిడర్శనముల పై "నీను “ద్విపద బద్ధమైన యా భౌగవత 
దశమ నృంధము మడీకీ సింగ నార్య కృతమను నిశ్చి తాభి_పాయ 
మునకు వచ్చితిని, కాండాంతద్విపదలను గమనింవుడు, 


ద్యిపడ. “అని యిట్లు నయనిర్ణ రామా త్యూ వీర 
ధన ధాన్య మణిమయ దానాఢ్యు జీర 
భూభరణతు ము భుజసారుపేర 
నాభళ మంటి కందామాత్యు చీర 
గోరి భరద్వాజ గో[త సంజాతుం 
శారూఢ మతి - య్యలార్య్థనందనుడా . 
శృంగార రనకళా (శ్రితివచోధనుండు 
సింగయామాత్యు,డు చెలువగ్గలింప 
 నలలితరసభావ శబ్దగుంభనల 
మహసీయమగు దశమస్మ-ం0ధ సరణి 
విహితలీతలనొప్పు విష్ణుచరిత) 


vi 
పా)కటంబగు మధురాకాండమనిన 
నాకల్ప మాకల్పమగు భంగింజెప్పెొ 


భర ద్వాజగో(తసంజాతుండును, ఆరూఢ మతి యయ్యలార్య 
నందనుండును నగు సింగయామాత్యుండు జాబళమంత్రి కందా 
మాత్యున కంకితముగా నీభాగవతదశమన్క_౦ధమును రచించినట్లు 
స్పష్టము: మడికి సింగనామాత్యుండు రచించిన చాసిస్థరామా. 
యణము యొక్క_ (పారంభమున నొక వచన భాగమును 
దిలకింవుడు, | 


“అని సకలజన సమ్మాతంబుగా నుషకమించి భాగవత దశమ 
న్కంధంబును- దెనుంగున రచియించి యిచ్చి, అప్పుణ్య 
ఫు రాణంబులకు. గృతిపతిగా నీవుణ్యుని. (ార్జింతునోయని 
విచారించి, గజగంధవారణగంధ గోవాళ్‌ చలమురి, 
గండగండరాయ గజశేఖరదాొంతి మన్యవిభాశాది నానా 
బిరుదవిఖ్యాతులం (బ్రసిద్ధుండగు రామగిరి పట్టణా ధీశ్వరుం 
డైన కుమారముప్ప భూపాలు మాన్యమంతి పడదురంధ 
రుండగు నమువో రాజు దిగంత వ్యావృత కీర లతాలవాలుం 
డును, ధర్శచార్మితుండును, సీతిచాతుర్య వి శేషగుణగణా 
లంకారుండును, అనవరతేదాన శీలుండును, అఖిల దిక్చరీత 
వి శాలుండును, వారణ నంశాల్భి నుథాకర కాశ్యప గోత్ర 
పవిత్ర అబ్బనాచార్య తనూభన కండనామాత్యుండు నాకు 
నలిన్నేవహ చాంధవుండును నభీష్ట్ర భల(ప్రదుండును నపూర్య 
వచనర చనానుబంధబంధుర కావ్య ర సాభిజ్ఞుండును, అర్థ 
'జన పారిజాతంజును గావున నమ్మంత్రి యుగంధరుం 'గృతి. 
పతింగావిం చి, వెండియు కవిత్వ త్త రచనా కాతుకంబున 


vil 
జిత్సంబు జొతిల్ల నొక్కకృతిం జెప్పంబూనితి, +. 4411444 


"రా వొగిరి పట్టణాధీశ్వరుండగు కుమార ముప్పభూపాలుని మాన్య 
మం(తిమెైన కందామాత్యునకుం గవి భాగవత దశ మస్క_ంధమును 
దెనిగించి యంకితమొనర్శినట్లు ఈ వచన భాగమునుండి స్పష్ట 
మగుచున్నది, (ప్రస్తుత పరిష్క_రణము యొక్క_ కాండాంత పద్యము 
లందు కననగు కృతికర్త కృతిభర్శల నామగో(కాది వివరములు 
ను, వాసిస్ట రామాయణ పద్కవురాణములయొక్క_ కృతికర్వ 
కృతిభర్కల నామగో(కాడి వివరములును నచ్చొత్సినట్లు సరిపోయి 
యున్నందున భాగవతడశమస్కంథము (1(పతస్తుపరిష్కరణము) 
మడికి సింగనార్య కృతమనుటలో నంచేహముండదు, తెనుంగు 
జాతీయతను బోవీంచు శైలిని బట్టి చూచినప్పుడును భాగవత 
దశమస్మ_౦ధము, చాసిస్థ రామాయణము, పద్మ్మవు రాణము ఈ 
మూడును నేక క వికృతములను సత్యము నుద్దాటించుచున్న వి, 


వాసిష్థరామాయణ వద్భవుకాణములను బద్వ కావ్వములుగా 
రచించిన మడికి సింగన్న భాగవత దశమస్య_ంధమును నూత మేల 
ద్విపదకావ్యముగా విరచించెను 1 (శ్రీకృస్తభ గవానుని లీలలను 
వీనుల విందుగా. బండత పామరులందజును, అబాలగోపాలము 
పాడుకొని యానందించుటకు వీలగునట్లు సరళమైన జాతీయగీతమగు 
ద్విపడలలో నిమడ్చి రచియించుట మం .దని యుచితబజుండగు కవి 
తలంచి యట్లొనరించెనని తలం చెదను, అదియునుగాక |క్రీ,శ 1240వ 
(పాంతమున రచింప బడిన రంగనాథ రామాయణముయొక్క_. సకల 
జనాదరణమును . విచారించి కవి తాను చాడ నట్టి కావ్యమును 
రచింప నుత్సహించి భాగవత దళశమన్క_౦ధమును ద్విపడబద్ధము 
గావించెనేమో!. 


viii 


—! కృతిభర్త - కందామాత్యుండు === 


మడికి సింగనార్యుడు భాగవతడళ మస్క_౦ంధమును, పద్ద 
వురాణమును బెనింగించి కూబళ కందామాత్యునకుం గృతిగా నిచ్చి 


యున్నాడు: 


పద్ద్శవురాణమందుం గృతిపతిని వర్షించు పద్యము 


లీ[కింది విధముగానున్న వి, 


న్స్‌ 


సి 


స్వామి భక్కు(డు కార్యచతురుండు బహుక శా 
"వేది సీలిజ్ఞుండు విప్రహితుండా' 

సరన సల్లావుడు సప్పాంగరతుణ 
తముడు భఛావజ్ఞుడా సర్వసులభు. 

డరి మం[త్రభేదన పసు ధర్మాత్ముండు 
సుందరాకారుండు సుజనవినతు. 

డురుడయా పరుండు నిత్ఫోత్సవా సక్తుండు 
నద్దుణాధారుండు సామ్యుమూర్తి 


' సతత గురుచేవతా వరిచారరతుండు 


గుణనముదు ౮౦డు కాళ్యప గోతజనితుం 
డనంగ నుతిశెక్కి. 'పెంవున నఠిశయిల్లు 
' మదన సదృశుండు కందన మంతి )వరుడు, 


ఈధర చారితు) శేధాతి )పరి యేలు 
నాధాతి )పతి యేలు నఖల జగము 
సీకామిసీకాము 'ేకామినులు చూతు 
'రాకామినులు చూడ రన్యవురువు 


సీయర్క_సుతతుల్యు నేయర్డి గొనియాడు 


నాయర్టి మయొఠరు వేడ నాన సేయం 


ix 
డీమంలి 9) కులచందు) చేమంతి ) వురణించు 
నామంతి) విముఖాత్ముండ ఖులమునకు 
నన బృ)గల్భతాపఘనడాననయమార్ల 
ముల నుతింప నొప్పు ముజ్జగములం 
నారహారహీరఢవళాంకశున మకరి 
కలితు. జొబళ కందవిభుండు. 


కందన నుంశతికిం జాతుకు. దాత యెన గన్నయ మంతి కాకతీయ 
గణపతి జేవుని కాలములో నుండినట్లు పద్శవురాణములోని యీ 
ఇ "౭ 

(కింది పద్యము చెప్పుచున్నది, 

చ! “* పరువడిం గాకతీయ గణపవీతినాయకు నొద్ద మాన్యు(డై 
ధరణిం బ్రశస్తుండై నెగడి దానములెల్లను చేసి భక్తి పెం 
పిరవుగ గుళ్ళు గట్టి గణేశ్వర దేవుని గోపికాధివున్‌ 
దిరముగుచున్న లమ్మీని బ్రతిష్టులు చేసె. బ్రభుత్వమేర్చ 

డన్‌ ,” 
కృతిపతి కందామాత్యుని వంశవృతుము నిచ్చుచు న్నాను, 


గన్నయమంర్రి 
గణపతి 
)ప్పయామాత్యుండు (ద్వితీయ వుతుశు) 


కండనమం|త్రి 
(మూడవ కుమారుడు కృతిభ గ ) 


య 


కాకలీయ గణపతి రాజు |క్రీ.శ,1200 మొడలు 1260 వజకును రాజ్య 
సరిపాలన జేసెను, దీనిని బట్టి (శ్రీ వీశేశలింగము పంతులుగారు 
తరమునకు నలుబబేసి నంవత్సరముల చొప్పున నేర్చజచి కందన 
మం(తికాలమును 1420గా లెక్క వేసిరి, 1420వ సంవత్సరమున 
బద్భవురాణమును గందనమంత్రి కృతినందుట దీనికి సరిపోయినది. 


మడికి సింగనార్యుడు తాను మొడట రచించిన పద్మ్శవురాణ 
భొగనతదశను. నృంధములను నరాంకితము చేసెను, కాల్మక్రమ 
మున నతని చిత్తవృత్ని దై వపరాధీనమగుట బట్టి కాజోలును దన 
మూ(డన కృతియగు వాసిస్థరామాయణమును అహోబలస్వామి 
కంకిత మొన ర్చెను, తనకు ముందుండిన నన్నయాది యాదిమ క వీశ్య 
రుల యాచారము ననుసరించి కృ త్యాదిని. గీర్వాణభాపాబద్ధమగు 
శ్లోకమును వేసుకొనెను, చాసిష్టరామాయణము యొక్క_ ఆదిమ 
శ్లోకమును జూడుడు. 


(1 శీమద్ది వ్యమునీంద)చిత్శనిలయం సీతామనోనాయకం 
పల్ఫీకోద్భ న వాక్సయోాధిశ శినం న్నేరాననం అన లం 
నిత్యం సిరదసీలకాయ మమలం నిర్వాణ నంధాయినం 
శాంతం నిత్యమనామయం శివకరం (శ్రీరామ చంద)ంభ చే 


ఇవి గాక మడికి సింగనార్యుండు * సకలనీకినమ్మత *” మను 
నీతిశాస్ర్రమును రచియించెను, సకలసీతిసమ్మతమును (కీమా నవల్లి 
రామకృష్థకవిగారు ప్రచురించినట్టు తెలియుచున్నది, దీసిలోనికొన్ని 
పద్యములను కీర్తి కేఘలై న (శీవేటూరి (ప్రభాకర శా శ్రిగారు, 
ఈ(గంథాలయపు తరవున మ్మదాను (ప్రభుత్వనహాయమువే 
1బచురింపం బడిన . ఆంధకామందుకము *”” యొక్క. వీఠికలో నుద 
శారించి యున్నారు, 


xi 


ఈ విధముగా సంస్కృ తాం ధములందసాధారణ పాం 
డిత్యము కలవాడును, స్పీత్రి వేదాంత శా స్ర్రములందభిరుచి క్‌ల 
వాండును, ముహాకవియునగు మడికి సింగనార్యుని (పభావంత మైన 
అమృతవాహీనియగు లేఖని పండిత పామర రంజకమగు ద్విపడలచే 
భక్కజనమందారమగు భాగవత దశమన్క_ంధమును రచించి, ఆంధ 
సారన్వతమునకు మవాత్తరమగు సేవ యొనరించినది ! 


తంజావూరు నరన్వతీమహల్‌ చై(బరీ నెం 150 తాళ 
ప్మత(పతి, ఈ పరివ్క_రణకు మాతృక యె యున్నది, ఇట్టి (పతిగాని, 
ఇతోధికప్రతిగాని వేజె యెచ్చటను లేనందున చేను గావించిన 
నంస్క_రణము పూర్తిగా నీతాళపష్మత్ర (పళిపెననే యా ధారపడి 
యున్నది, దీనియందు 180  తాళషములున్నవి. (వాత 
సుమారుగా నున్నను, తప్పులు విశేషములుగా దొర్లి యున్న వి. 
అక్రూరుడు (శ్రీకృష్ణ భగవానుని స్తుతించు ఘట్టమునుండి యారంభ 
మగుచున్నది. మొదటి నాలుగు పత్రములు కీట డష్టములు; 
ఆతరముల యాకారము బొత్రి గానశించియున్న ది, 


కవి భాగవత డశమస్క_౦ధము యొక్క. పూర్వోత్తర భాగ 
ములను కాండ సంజ్ఞలతో విభజించుకొని యున్నాడు, దశమ 
స్క_ంధపూ ర్వభాగము కంసుడు తన చెల్లెలు చేవకిని వను బేవునితోం 
గలిపి రథారూడులంజేసి మంగళతూర్యనినాదవై భవములతో 
భ_ర్హృగృవహమునకు దానే సారథిమై రథమును. నడువుటతో 
నారంభించుచున్నది, తరువాతి కథయగు నాకాశవాణి కథనము, 
(శ్రీకృష్ణావతార భుట్టము; నందగోవుని యింట శ్రీకృష్ణుని 


xii 

బాల్యము, పూతనాదిరాశనమథనను మొడలగు వాని నన్ని టిని 
నొక కాండముభో కవి రచించి యుండునని నాయూహా, ఆ 
కాండము దురదృష్టవశముచే ఖలమైపోయి యుండునని తలం చెదను, 
(ప్రస్తుత పరిష్కరణ (పతి రెండవకాండమగు మధురాకాండముతో 
(పారంభమగుచున్నది. ఇది జరాసంధుని రెండవమారు దండ 
యాత కథలో నంత మొందుచున్న ది, ఈ కాండము యొక్క 
మొదటిభాగము కొంతలుపృమై పోయినది, 


కల్యాణ జగదభిరత కాండములలో సుత్త రభాగ కథలు చెప్పం 
బడినవి, (శ్రీకృష్ణుని వివాహములు, ఈ కాండలయందు వర్శింపం 
బడినవి, జగదభిరత కాండము శిశుపాల వధతో నిలిచిపోయినది. 
ఇక నుత్తర భాగకథలగు సాలమథనము, దంతవక )నంహారము, 
కు చేలోపాఖ్యా నము, సుభ(చా పరిణయము మొదలగునవి వివరిం 
చుచు మజియొక కాండమును గూడ కవి రచియించియే యున్నా (డని 
నాజ్ఫ డాభీ ప్రాయము. దుర్భాగ్యవళశ ముచే నదియు మనకులభింప లేదు, 
“అని నకలజన నమ్ముతంబుగా నుషకమించి భాగవత దశమ 
స్కంధంబును దెనుళపన రచియించి యిచ్చి, =, అనీ వాసిష్ట 
రామాయణములో (వాసి యురధ్ధాటించిన మడికి సింగనార్యుయ 
కొంత భాగమునే (వాసినాండని చెప్పుట యుక క్సమగునా 1 


కొన్ని చోట్ల (గంథాంతరమందు. ద్యిపదలలో 'నేకొపాడము 
లున్నవి, ఇవి [గంథపాతములేమో యని మొదట నేను శంకించితిని, 
శాని పరిశీలించి చూచినప్పుడు అన్వయము . చెడకుండ కథాభాగము 
నదుచుచున్నందున నా యేశకపాద ద్విపదలనశ్లు పూరి వ్విపడల 
(క్రిందనే. లెక్కించి వెసితిని. ఇట్టి లుప్తపాకడములు కల శ్లోక భాగ 
ములు పూర్య(గంథములభో, చెక్కు. లుండుట-నవాజమే, i 


కే 

విజ్ఞాననిధియగు మహాకవి సింగనార్యుని విరచితమైన దీనిని 
పరివ్క_రించుటలో  నాయలీయకుగు బుద్ధిని సాధ్య మైనంతవ ఆకు 
నరికట్టి మిక్కిలి శద్ద గానే యపయోగించితిని, యుక్తి కందు 
బాటులో నున్న ట్టి కొన్నిలుప్త భిగములను బూరించి కుండలీ 
కరణముగావించి పాఠకులకు జూపి యున్నాను, [(వాయనకాని 
[పమాదముచే నేర్చడిన గణభంగములను సవరెంచితిని, ఈ నవరణి 
కవిహృదయమునకు భంగముండదని విమర్శన క్షానముతోశే' చేయం 
బడీనదని మనవి చేసుకొనుచున్నాను, అన్వయము సరిగా కాని కొన్ని 
ద్విపద భ'గములను సరిదిద్దిన వూర్చిగా [కొత్తరూపము సిద్గించునని 
తోచిన చోట్ల యథా మాతృకముగానే విడిచి చేసితిని, 


బురదలో మాణిక్యమువ లె, గుణగా )వాకుల దృష్టికి 

మజుంగుపడి, ఈ ద్విపదకావ్యము సరస్వతీమహల్‌ చైబ )5 అల 
ర 

మారలలో. బడియుండినది. దాని యునికిన్తి "కేేస్టతను నాకెజుక 
పజిచినవారు మన్నిత్రులును, బహుగ )ంథ డ)ష్టలును, విద్యా 
నిధులును నగు. బ్ర క్మాళీ) నిడదవోలు వెంకటరావుగారు ౫, &. 
(Head of the Telugu Department Madras University) వారికి నా 
మనఃపూర్వక మైన కృతజ్ఞ తాభివందనము లర్పించు. క్‌ 'నుచున్నా. 
డను, 


అ రచన $= 
ల్రీమద్భాగవతములో రసవంతమైనభాగము దశమన్కం 
ధము. దీనిని నంగ సహించి నెను చేయుటలో మడికి సింగ 
నార్యుడు కవితాశకి, తో పాటు విషయములను జెంచియో, 
క్ల్షుప్రపజచియో భఘట్టములను బృ్రతిపాదించుబలో దన విమర్శనా 
జానమును జూపీ యున్నాండు, 
ణు 


‘xiv 

"తెనుంగు సారన్వతరథ మొక్కొక గాలే 'తాబ్బము, నం 
దొక్కొ_క్క_ పోకడను గల్లీ సాగినది, నన్నయాదుల కాలము 
పా)యికముగా సంస్మ్భృతములోస ఫురాణేతి హానములను దెనుంగు 
భాషలో ప్శచారమునకుం దీసుకొని వచ్చునదిగానుండెను. సెద్దనా 
దుల కాలమందు చెనుయగు సారస్యతముయొక వోకడ మూాారినది, 
'ఒక చిన్న కథా వస్తువును దీసుకొని పెంచి వన్నెలు చిన్నెలు 
దిద్ది స్వతంత ముగా. బ్య) బంధ రచన యాకాొలమందు సాగినది, 
తరువాతి కొలప్రు కవులు రెండువీధములై న పోకడలను ననుసరించుట 
లోనే నిమగ్ను లై.యుండిరి, పతిభావంతులగు మహాకవ్రులందజును 
భాపాంతరీకరణము నందును, శృంగారాది వర్ణనలయందును 
నిమగ్న లై తమ వష భాపాజ్ఞానమును jeans కిని 
చెక్కడప్రు పనులతో నగిమీకూర్చిన చక్కని సెళ్టైలలో నిమడ్చీ 
బంధించి చేకాని స్వేచ్చగా నడుచుటక వ కా శమిచ్చినవారు కారైరి! 
వారు తమతమ నాయ కానాయిక ల వర్ల నలయందు చాతుర్యమును 
జూ పుటలో గన్న్సబిచిన కవితా శకి ని ఆయాయిీాకాలములందుం 
డిన దేశీయ జీవన ప్రతిపాదకములగు వివయములంహ€ గన్పటచి 
యుండినచో నాంధ/ భాపా యోవ. సర్వాంగ సుందరిమై యుండును 
గడా! ఈ విషయములో నన్నయాదుల భాషాయుగమే కొంత 
మెజటు౮గని నాస్వాభిపా/యము, ఏలనన' భారత భాపాంతరీకరణము 
"తెనుంగు జాతీయ కవిత్వమును బోమీంచుటయే గాక మానవ బీవిత 
మున కావళ్యకములగు య నేక యుపాఖ్యాననులతోం జదువుచున్న 
కొలది చదువ వలయునని యాశ క్రిని గల్లించునదిగానున్న ది, 


మడికి సింగ నార్యు(డు నన్నయాదులయొక్క_ పోకడ (పథాన 
ముగ గల్ల్‌నక్త విసతృముండు, ఇతండు నన్నయ తిక్కనలం దక్క 
నవరిని స్తుతి యొనరించినవాండు కాడు 


zy 
గ్‌ వ్యాన వాల్మీకళుక కాళి దా? కూణ 
హర్ష ణాదుల నాఢ్యుల నాళ్ళునిలివీ 
సకలభాపారనజు ల నముల నన్న 
పార్య తిక్కన కవీందు)ల నభినుతింతు, 


(వాసీస్ట రామాయణము) 


"తెనుంగు జాతీయ కవిత్యమును బాగుగా బోవీ.ంచి, దీర్భములగు 
నంస్కృత సమానములను దొర్లించి విసువుం బుట్టిం చక భాగవత 
దశమన్క_ంధ రచన యింవు. గల్లించునదె యున్నదన్న చో సత్య 


దూరము కాదు, కవి సాభిమానము కలవాడు, తన శక్తిని 
బాగుగా గురెఆింగిన వాడు, 


క అపర మేశ్వర మకుట 
వ్యాపిత గంగాప)వాహ కవితా సన 
ల్లావుండగు మడికి సింగన. 
చేపట్టక కీర్తిగల దె: (శీమంతునకున్‌ 
(పదు పురాణము) 


కవి గొప్ప భక్కుండు, వేదాంత శా న్ర్రమందభిరుచి కలవాండు. 
కాబట్టి సామోత్‌ లమ్మ బేవి యనతారమగు రుక్టిణిని వర్షించు 
సందర్భమునందు సో(తసాహిత్య ఫక్కిని పాదాదికేశాంత వర్ధన 
చేసి యున్నా (డు 


ద్వి! “ఉచ్చిత పండ తో నులసనం పాడు 
యగ గ 
నచ్చపలా టీకి నంగుష్టుచయము ; 
పదనఖద్యుతుల నుపచరించు నెలవుం 
గదియ మా కి కములు గటి నటుండు ; 
జీ లు శ 


xvi 
తనరు గచ్చప నిధిద్యయ మింతి పాద 
వనజాతముల మిండ వా? లెనో యన; 
గమన జాడ్యము శుభాకరమును నగుచు. 
గమనీయలీల మింగాళ్లొప్పు సతికి; 
పగడంఫపుం దీగల పంక్ట్తులో యః 
మగువకు నొప్పారు మడీమల తీరు; 


99 


(ద్వి॥ భా॥ పుట 72) 


విస్తు కక్కియగు రుక్టిణీ దేవి వర్ష నము (శ్రీకృమ్లుని వద్దకు దూతగా 
వెళ్ళిన (బావ్మాణుని నోట నుండి వచ్చునప్పుడుచితజ్ఞుండగు. కవి 
చూపిన మర్యాదను, (్రావ్మాణు(డు రుక్లిణీ చేవి యొక్క 
యభ్యిపాయమును రసికారోశరు.డగు (శ్రీకృష్ణుని యెదుట (ప్రతి 
పాదించిన చేర్చును గమనింవుడు, 


ద్వి! “అనఘాత్మ | ఫీమ్మకుండను విద ర్భేశు 

తనయ రుక్టిణియను ధవశాయతాశీ. 
తనుమధ్య యుత్ఫుల్ల తామరసాథ్నీ 
గరుడ కిన్నర యతుగంధర్వనసతులు 
దొరయలేరా యింతితో నీడుంబోల్ప i 

. బేవర సౌభాగ్య దివ్యనర్ననలు 
వావిరి జనులెల్ల వర్షింవుచుండ 
విని ఫుష్సధన్వుని విసపమశాణములు 
యనవొందం దనువున నట నాటుటయును 

. జిత్హంబులో సీధు వెలు వైన 'మూర్తి 
చిత్తరు వొత్తిన తెలువంబు( దోశం. 
జింతించు. వెజగందు చేష్టలు మజచు 


xvii 


నంతకంతకు నిన్ను నభిమతి చసీయు 
విరహోగ్ని ధిఖం (గాయ వెలవెల నగుచు 
మరులెత్తినట్లు పల్టరు చిన్న (బోవు 
సీభంగి నున్న యీ యిభ రాజ గమన. 
బా)భవంబున( జెద్యపతి పెండ్లి యాడ 
నెల్లుండీ చనుజెంచు అుటీంగ్ని యాయింతి 
యెల్ల విధంబుల నిది నీకుం చెప్పి 
వుత్ఫేర వచ్చితి బుండరీకాకు | 
చితృంబులో నొంకు చింతింప చేల 
ఆభావు నిజభార్యయె యుండున ట్టి 
సౌభాగ్య మెనరికి సమకూరు 1 నీవ్ర 
నారుక్షిణిబ్బంగి నానలు సేయు 
కారుణ్యమార్తివి కమలాతు, ! నిన్నుం 
గదసి సీదరహోస కౌముదిం గోల 
ముదిత జేత) చరోరములు వేరంగోరు 
నలవడి సీష/యాణాంబువులోనం 
గలకంఠి చాతీకి కడు వేడ్మనేయు . 
సీవెటులై నను వేచిన వేడ్క. 
నావెలందుక నేలుటది నీకు నొప్పు; 
నిను నమ్మియుండిన సెలంచుక నొకండు 
కొనివోవగాం జూడంగాడు జే సీకు ౪ 


మొదట (్రీరుక్టిణి యొక్క. నామ వంశాదికమును జెప్పి యా 
దవాన్వయవంశమణియగు  (శ్రీకృష్ణంని వరించుటకుం దగిన 
యోగ్యతను సిరూవీంచెను, "తరువాత దవీ.ణనాయకుండై న (శ్రీ 
కృష్ణుని చిత్తము నాకర్ణించుటకై. .యువజనాశర్శ కములై'న తను 


xvii 
మధ్యత్వము, యుత్సుల్ల తామర సాతులు, '_ జేవకన్యలతో గూడ 
నీడుం బోల్స గారాని లావణ్యము మృదువుగాను క్లుప్తముగాను నాటు 
నట్లు వా(క్రుచ్చెను, పిమ్మట సమస్త గుణగణములతో విరాజిల్లు 
(శ్రీకృమునియందు ఆమెకున్న మోహాపాశమును వివరిం చెను, 
(శ్రీకృష్ణుని విరోధి యామెను బెండ్లాడ నిశ్చయ మైనందున దన 
రాకకు ముఖ్య కారణమని నొక్కి. చెప్పెను. కొనకు * అభామ 
నిజభార్యమై యుండు నట్టి సౌభాగ్య మెవరికి సమకూరు”? అని 
(పశ్నించి (శ్రీకృష్ణుని యుత్సాహామును శేశకెత్కించెను. చూచితిరా 
కవి చాతుర్యము |! చాతుర్యముతో పాటు కవితాధార మిట్ట 
పల్లనములులేని నడకతో సొంపుగా సాగెడు తీరును గమనింవుడు ! 


అ జే సందర్భ మందు. బోతనార్యుని వర్ణన యించుక 
గమనింవుకు, 


నీ] ప పల్ల వ వై చై_భ వాస్సదములగు పదములు 

కనకరంభాతిరస్కాారు లూరు 

లరుణవ)భా మనోహూరములు గరములు 
కంబు, సౌందర్య మంగళము గళము 

మహితభావాభావ మధ్యంబు మధ్యంబు 
చతురుత్సవ దాయి చన్నుదోయి 

పరివాసితా శేందు పటలంబు నిటలంబు 
జితమత్త . మధుకర శ్రేణి వేణి 


భావజాశు(ముల (పావులు చూపులు * 
గుసునుకరుని వింటి కొములు బొములు 

చిత్సృతోవణములు చెలువ భాషణములు 
జలజబనయ న ముఖము చండ)సఖము,”? . 


xix 

వలవేసి యీపద్యరత్న ము చంతకొనియాడినను దనివి తీరనిది, కాని 
స్థానము చెడి శోభింప శేకున్నది, దూత్యముం 'జేయంబోయిన 
_్రావ్మణుణిట్లు వర్జి చుట నందర్భ్భో చితము కాయజాలనా, ఈ 


నందక్భము నందు సింగ నార్యుని రచనయే స్వాభావికనై యింపును 
గూర్పునదిగా నున్నది 


సౌధపర్ద న, బుతువర్ష్య న, యుద్ధ వర్ష న మొదలగునవి కవి 
చాలచోట్ల చేసియున్నా(డు,. (ప్రబంధముల "' విసుగు పుట్టించు 
ఘట్టములిట్టి వర్ణ నాడంబరములే యగును, అయినను జతురుండగు 
సీకవి పాఠకులకా భాగములందు వినోదమునే కలిగించి చరితార్థం 
డయ్యెను, మచ్చునకు కొన్ని యెత్సి చూవించుచున్నాను, 


ఫుర (స్రీలు (శ్రీకృస్ణబలరాములను జూచి వారిలో వారు 
మాట్లాడు కొనుటను దిలకింపుడు, 


“ఈతండేే ఎలనాగ ! ఇసుమంత నాడు 
పూతన (పాల్‌డా ఏ) ఫొరింగొన్న వాడ, 

“సకియరో ! ఈతండే శకటమై వచ్చు 

ప/కట దానవు ద్ఫుళ్ళిపడC దన్ని నాయకు, 
ముద్దియ |! ఈతండే మొగి తోలు (దోచి 
(మద్దియలు) పిన మహోనీయ యనుండు 
అక్క_రో |! ఈతఠందే యభఘదై త్యుం జీరి 
కొ క్కార రక్కసుం గూల్చిన వాండు, 
గోవర నము. గోల గొడుగుగాయిట్టి 
(గోవుల చేర్చిన గోవిందు. డితండె, 
కొమ్ము! ఈతండే పిల్లగోవూది (చేత, . 
గొమ్ముల గడు వెట్ట ( గొలిపిన వాడు,” 


క 2X 
కవి (శ్రీకృవ్లుండు బల రామునితో. గలసి కంసుని కొలువ్లు రూట 
ములో (ప్రవేశించు సందర్భమున, (శ్రీకృష్ణుని స్వరూపమును 
గుణగణములతోససో పాఠకుల కంటిముండట నెంత మనోహరముగా: 
జి(త్రించుచున్నా డో చూడుడు | 


“కరిమదరక పంకములచే మేన 
దొరగౌడు ఖర్మ బెందువులును నరయ 
హగిమేను చిత )వనాంబుద మనలో 
నఠరుదార. జూప నందంద చూడ ; 
గజదంతములు.దాను కామపొలుండు 
భుజళిఖరంబులం బొలువొందం దాల్చి 
దారుణతర దండధరయుగ మున 
గెరత మల్ల రంగము సొచ్చి నిలువ. 
నోరి మలులశెల కులిళ వె, | పజకు 

వ గ మ 
ధారుణి నాథుండై, తల్లి దం[డులకుం 
బసి వాలుండై యొప్వు, పంశజూయులకు 
నననూస JE, వల చాళికి నెల 6 
ర్క రా cయ౧ య 
బర మాపుండై , యతి (పళతతికి నెల్ల 
బరతత్ర్వమూర్తి యె, బంధు సంతతికి 
డెనమె, రౌహిణీతనయు(డు దాను 
చం ర 
నావిన్షుడరుదెంచె నందటుజాడ,”” 
(శ్రీకృన్ణుని రూవును వర్ణించు కొన్ని ద్విపదలు చి(త కారుల 
కుంచెకు రసాయనమై టోక్సావామును గల్లీంచునదిగా నుండుట 
జూడుడు ! 


xxi 


“నల్లని మేనున్నతమైన యురము 

డెల్ల దమ్బుల మించు తెలి గన్ను గవయ 
నెరిజడ చొశళ్లెము నిటల శేఖయును 
జిరునవ్యు మోమును చేత వేణువును 
పాయక జగిమించు పసిడి చేలయును 
దలంబురిపెనవు కడంబ మంజరియు 
ధళథళ ఎెలిగాడు దంతదిధితియుం 
గలరూవు మోమున గట్టినట్లుండు.”” 


ఈ విధముగా వివిధమైన మనోవారవర్ల నలతోను, ఇంవును గూర్చు 
న్వభావోక్తులతోను, చక్కని తెనుగు నడకతోను, నాలిదీ ర్ల 
ములగు మధురమైన నమాసనులతోను (శ్రీకృష్ణుని చరిత్ర ద్విపడ 
బదము గావించి మహాకవియగు మడికి సింగ నార్యుండు భాగవత 
దశను సృంధమును మాట్లాడు చలన చి(త్రముభంగి పాఠకుల దృష్టి 
పధ మునకు (బ్రదర్శించి ధన్యుండ య్యెను | 


pee, కొన్ని వ్యాక రణాంశ ములు మ 


క్షే, సంధి =“ పరిమార్చినతండు హ్‌ రుక్టీణిబ్బంగి య ఇత్యాది 
నంధిరూపములక్క_డక్క.డ కన్పడుచున్నవి. ఇట్టినసంధులు 
భావలోవిరళములు, మహోకవుల సమృతములే. * తామర 
ననేత్రలిండ్లు 33 66 ము భక్కులొద్ద 93 శ్‌ ఇతరులిండ్లు 99 
ఇట్టి ప్రయాగనుల చేక ములున్న వి, 


క్రై 5 హరువనిర్భర చిత్తుండై పలికె నతడు” ఇచ్చట “వర్ష” 
అనుపవమును విడ బేసి *హరుష” అని (ప్రాసకొజకు 
(వయోగింధ బడిభున్న ది, 


ఇవీ! 


అప్పకవివంటి లాతుణికుడు మడికి సింగనార్య కృతమగు 
వాసిష్టరాచూయణములోని చెండు పద్యములను “అప్పృకవీయి” 


= ముగింపు 2 


నరన్వతీమహాల్‌ శ్రౌ(బరిలోని తెనుగు. (వాతషప్రతుల 
సంఖ్య సుమారు 816 ఉన్నవి, ఇవి తంజూపూరాం[ధ నాయక 
రాజుల కాలమునుండి వచ్చుచున్నవి. నాయకుల పరిపాలన 
హుణశకము 1585.___! 675 వణకు సాగినది, తరువాత ఘహో 
రాష్ట్ర) రాజులు తంజావూరును బరిపాలించిరి, నాయక రాజులలో 
“ రఘునాథ నాయకుడు”, అతని కుమారుడు “విజయరాఘవ 
నాయకు(డుి” ఈ యిద్దటును తంజావూ'రాం[ధ సాహిత్యమునకు 
జీవగజ్జ'లె యుండిరి, . స్వయముగా ॥ గూడ అనేక (గంథములను విరచిం 
చిన ప్రజ్ఞానిధులు వారు, మహారాష్ట) రాజులలో గూడ తెనుంప 
సాహిత్యము కొనసాగిన బే కాని మొరడు పోలేదు, మహారాష్ట్ర) 
రాజులె న వకోజి, శాహ మహారాజులు స్వయముగా తెనుంగు 
(పబంధములను (వ్రాసిన మేధావులు, లీ(టురిలోని తెనుంగు 
(గంథములను ఈకింది విధముగా విభ జింపవచ్చును. 


(1) పజ్య కావ్యములు 
(2) ద్విపదకావ్యనులు 


(8) శతకములు 
"(ఈ డండకములు. 
(6) గానములు'. ' 


(6) నాటకములు (యయగానములు) 


xxiii 
(7) వచన కావ్యములు 
(8) శాస్త్ర సాహిత్యము 
(9) వివిధ గంథములు, 


మ(చాసు (పభుత్యము వారు స్భతం(త్రమును బొందిన హిందూ దేశ 
పురోభివృద్ధికి విజ్ఞానము (ప్రధానాంశముగా గమనించి పైలై (బరి 
లోని తెనుంగు శాఖకు సంబంధించిన పుస్తకములను నొన్నింటిం 
అ ?చురించి, ఆంధ/సాహిత్యమునకు మహాదుపకారమును జేయుటకు 
పూనుకొని యున్నారు. ఈ విపషయమందు మదాాాసు ప్రభుత్వము 
వారు చూపిన శ (ద్ధకు ఆంధ/భోకము మనఃపూర్యకమైన ధన్య 
వాదములు నమర్పించుకొనుటలో వెనుకంజ వేయదు. ఈ చిన్న 
చీవను జేయు నందర్భమును నాకిచ్చి భాగవతడశమ స్కంధము 
యొక్క పరిష్కరణ భారమును నాకొనంగిన నరన్వతీమహోాల్‌ 
లైబ్రరి గారవకార్యదర్శి (శ్రీయుతులు యన్‌, గోపాలన్‌ వి,వ,, 
బి.ఎల్‌, గారికి _నాకృతజ్ఞ శాభివందనములను సమర్పించుకొను 
చున్నాను, 


మా సరన్యతీమహాల్‌ లైబ్రరి విమర్శనశాఖా నిర్వావా 
కులును, బహుగ )ంథ దశస్ట్రలును, సర్వతోముఖ పాండీత్యమును 
గల (శ్రీయుతులు శే, వాసుదేవ శా స్ర్రైగారు lisa 
పో)క్సావాము నొనంగి నాయుడ్యమము కొనసాగుటకు సహా 
మొనరించిరి. , వారికి నా మనఃపూర్వక మైన కృతషి తాభ్రి 
వందనము లర్బీంచుకొనుచున్నాను, 


నాకన్ని। విధములను చేదోడు వాదోడుగానుండి సహాయ 
వం మన్ఫిత్రులు (శ్రీయుతులు విఠల బేవుని సుందరశర్శగారికి 
నాకృతడ్ఞ శాభివండనములను నివేదించు కొనుచున్నాను, . తాళపత్ర 


వమ? 
(పరి (గంథమును (శ్రమను వాటించక (గ్రద్ధగా(త్రాసి యిచ్చిన 
లై(బరి తెనుంగు లేఖకుండు చిరంజీవి యక్‌, విశ్వనాథు నకు నా 
యాళీర్యాదపూర్వక మైన ధన్య వాదములు, ఈ చిన్న పొత్త మును 
సకాలమందు తగువిధముగా ము[క్రణ చేసిన * అముదనిలయం ” 
ముడ)ణాలయవువారికి నా ధన్యవాదములను సమర్పించుకొను 
చున్నాను, 


ఈ యుపోద్ధా తారంభము మా కులమునకు పరమగురువు 
లగు (శ్రీరమణ మవాగ్థులవారికి నమస్కృృతులతో (ప్రారంభించి 
నది, నాజనకులును, గురువును దె వమునగు (శీ వాసి ప్ల శావ్య 
కంఠ గణపతి మునులవారిని గః ంచుటతో పాటు శ్రీకృష్ణభ గ వానుని 
వై వారు సెలవిచ్చిన శ్లోకముతో నీ యుపోద్ధాతమును ముగించు 


కో! భూమిభాౌర వారణాయ యోయదువ్యభూ ద్విభు 
ర్విన్గయం శికోశ్ళ యస్య చేస్టికాని శేనిశే 
శర్శనః స పూరుపో రథాంగమాయుధం దధ 
త్కర యోగ 'దేశికః కరోతు పార్ధసారథిః, 


సరస్వతీమవాల్‌ లై బి | 


తంజావూరు. 7-12-50: వాసిష్ట, ఆ, మహో జేవశా స్త్రి, 


ఉపోద్ధ్యాతానుబంధ ము, 





(క్రీ. శ. 1948 వ వత్సరమునందు జరిగిన భాగవత ము(డః 
మునకు విద్యారత్న [శ్రీ నిడదవోలు వెంకటరావుగారు ౫. ! 


(Senior .Lecturer and the Head of the Telugu Departmen 
Madras University.) (తౌసిన పీఠికలో “భాగవతానుచాడములు' 
అను శీర్షికలో నుదాహరింపంబడిన ద్విపదభాగవతముల పట్టి 
సీ[కింద నుదాహరించుచున్నాను, చిత్తిగింవుడు, 


1, _పండెండు నృంధములు (నంపూర్ణ్మ ము) తరిగొండ వెం: 
మాంబ (అమ్మది) 


2. మొదటి నాలుగు సృంధములు - శేవమళ్ళ రంగశాం 
(అము) 


కి, దశను స్కంధము ((పస్తుతపరిమషృ_రణము) - మడికి సింగన 
4, [| రత్నాకరము గోపాలకృష్ణకవి (అము) 


ర్‌, రుక్టిణీకల్యాణము - చెన్నయ (అము) 


పరిష్కుర్హ 


ద్వి! భా! 


విషయ సూచిక, 


Dn Fe 


==! మధురాకాండము = 


అ(కూరుండు (శ్రీకృష్ణుని స్తుతియించుట 

(శ్రీహరి అ[కూరుని కంసునికడకుం బంఫుట 

(శ్రీకృన్లుడును బలరాము(డును మధురాఫురి కే తెంచుట 

ఫుర (స్రీలు (శ్రీకృష్ణ బలరాములంజూచి వర్ణించుట సైస్‌ 
(శ్రీకృన్ణుండు రజకుని రూవ్రువమూపుట భ్‌ 2 


(శ్రీకృష్ణుడు అన్నుపచరించిన హ్యుశాలినను(గహించుట a 


(శ్రీకృష్ణుడు సుదాముండను వుష్పలావికుని యను(గహించుట 

(శ్రీకృన్ణుండు కుబ్దకు మంచిరూపమునిచ్చి యన్న్ముగ హీంచుట 

(శ్రీకృష్ణుడు కంసుని మహాధనువును విజుచుట 

కంసుడు గ్రీకృమ్ణునిచే. దన భనుర్భంగమును ఏని ఏబా 
రించుట పస ప ఏష 

(శ్రీకృష్ణుడు కంసుని పంవున చేకెంచిన రేక్కసుల రూప 
డరించుట 


కంసుడు దుర్నిమిత ములను జూచి బెగడుట 09 
జాలీ 


కంసుడు కొలువుకూటమందు (శ్రీకృస్ణబలరాముల రాకను 


ఎదుజు చూచుట జ పహ వ. 
కొ”లువ్రనకు ముస్టికచాణూరు తేకెంచుట ... టీజ్‌ 


(శ్రీకృష్ణునివై మావటీండు మదగజమును బురీకొల్వట 


ల 
ర్‌ 


0 ఇ రా ఈ భవ ల లలి ఏరి = 


10 


11 
12 
lg 


అల. 


(శ్రీకృష్ణుండు మదగజ మును నంవారించుట 
(శ్రీకృష్ణుడు కొల్వుకూటమును (బ్రవేశించుట 


ర్తి జ అర్య చె అభ 
కంనుఃడు చాణూర ముప్టికులను (శ) మ్టునిది 6 బోర (బంపుట 


ముప్టిక చాణూరులు బలశామకృ్ళ ముల నధిశేపించుట 
(శ్తీకృష్ణుండు హేళనగా జూణూరునకు బదులు చెప్పుట 
(శ్రీళృన్ణుడు చాణూరునితో మల్ల యుద్ధము? జేయుట 
బలరాముడు ముఫ్టీకునితో మల్ల యుద్ధము? జేయుట అ 
(శ్రీకృష్ణ్టబలరాములంగాంచి పౌరులు కోకించుట కన. 
(శ్రీకృన్ణుండు చాణూరుని జంవుట ష్‌ 
బలరాముడు ముష్టికుని జంవుట 20 
కంసుడు ముస్థ్రీక చాణూరులు మడియుటజూచి తన సేవా 
పతులతోం బలుకుట ... ea షస 
(శ్రీకృముండు కోపించి కంసుని పై లంఘించి యీడ్బీ చంపుట 
కంసుని మరణము గని జేవతలు, హర్టి ంచుట 
కంసుని గ్ర్రీలు శ తమపతి మరణముకు ట్‌ 
(శీకృష్ణుడు కారాగ్భృవమునుండి న 
విడీపీంచుట Sen అజ 
(శ్రీకృష్ణుడు తరలి ల్లి జం(డులణూాచి చింతించుట ల. 
(భీకృష్ణుయు ఉగ సేనుని 'రాజ్య భార మును వహింప(జెప్పుట క్తి, 
1శ్రీళృ్ణుండు నందునికడకు వచ్చుట , ... 
(శ్రీకృష్ణుడు తనగురువగు గర్యాన్‌ ననే విద్యల నభ్యసించుట .. 
(శ్రీకృష్ణుడు గర్ల్యుని గురుదహీ ణం గోరుమునుట 
ప్రభానతీర్ణమందు మునిగి చనిపోయిన కుమారుని కర్చు 
పెట్టుమని (శ్రీకృష్ణుని నర్గ్యుండు. కోరుట een 


(శ్రీకృష్ణుని సముద్రుడు పూజించి కనగా! చెలియ 
జెప్పుమనుట 3 

(ఢీకృన్ణు.డు యమలోకమునకు వెళ్ళి eyes 
యసువులను దెచ్చుట ... (అ 

శ్రీకృష్ణుడు ఉద్ధవుని మందకు బుచ్చుట ... 

నందుడు ఉద్ధ wa పూజించి (శ్రీకృష్ణుని వృత్తాంతము 
ఫలు ॥ కన 


ఉద్ధవుడు శ్రీకృష్ణుని గుటించి se న్‌ 


ఉద్ధవయ (వేతలం గన్లానుట వి 

విరహార్హలగు గోపభామినులు ఉద్ధవుని(జూచి పలుకుట 

గోపికల విరహము ig 

ఉస్థ వుండు గోపికల నూరార్చుట హక 

గోపికలు (శ్రీకృష్ణుని రూవును జేష్టలును వర్ణించుట 

ఉద్ధవుడు గోపికల మాటలను విని వారివుణ్యమున్నక "శ్ర 
మెచ్చుకొనుట ia 

ఉద్దవుడు మధురా నగరికి మరలుట ఫె 

శ్రీకృష్ణుడు కుబ్జ యభీన్లమును నెర వేర్చుట 

(శీకృష్ణుండు అక్రూరుని మందిరమునకు జనుట 

అ|కూరు(డు గ్రకృష్ణుని స్తు సు తవియించుట 

శ్రీకృన్ణుండు అక్రూరుని పాండవుల సీమము నరయుట కె 
హస్తి నావురికి. బు త్రెంచుట ప్ర 

అ(కూరుండు వాస్పినావురిం [బవేశించుట వ్ల 

అకూరుండు విదురునియింట విడియట ... 

అక్రూరుడు కుంతీ దేవిని గాంచి కుశల(ప్రశ్న గావించుట 


వుట, 
29 


0 
లీ! 


లివి 
ఫలి 
84 
ర్‌ 
రఫ్‌ 
86 
ల్‌ 


లిం 
శ9 
40 
40 
40 


$1 
48 
48 


. 44 


xxviii 


వుట, 
అ(కూరునితో. గుంతి తన కష్టములను జెవ్వట ... కీన్‌ 
అ(కూరు(డు కుంభజాదుల యిండ్లకు జనుట «+. 46 
అక్రూరుడు ధృతరాష్ట్రు)నకు హీితోక్తు లనుడువుట tay 0 
కంసునిభార్యలు మగ భేశుని వద్ద మొజయిడుట . 44 47 
మగ దేశుడు యాజవులపై దంజెత్తుట ... 4. 48 
యాడవమాగధుల యుద్ద ము షష్ట ఎం 48 
(శ్రీకృష్ణబలరాముల యుద్ద వర్‌ న పకక see, Dl 
తన్నసె న్యముయొక్క_ పాటును జూచి జరాసంధుడు 
విజృంభీంచుట అః ఖత. రల 


క ట్టువడీన జరాసంధుని శ్రీకృన్ణుం న న విదిలి వుచ్చుట... 58 
నారదుని (పోత్సావాముచే కాలయవను(డు సై న్యముతో 


జరానంధునకు నహాోయు(డై వచ్చుట .,.. +. లీక 
జరానంధ కాలయవనుల దాడీనింజూచి (శ్రీకృష్ణుండు 

కొత్త పట్టణమును నిర్ణించుట' ప ఎఎ రఫీ 
శ్రీకృస్థుంొంటరిగా కాలయవనుని కడకు జనుట +. 56 
గీకృమ్ణుడు నెంటం దజుముచున్న కాలయవనుండు 

చూచుచుండగా నొక కొండగువాను (బవేశించుట +. 50 
గ్రీకృవ్ణుడను (థ్రాంతిచే కాలయనను(డు ముచికుందుని 

లేపుట ... పశ పట్టు క్యా లలు ల్‌ 
ముచికుందుని వృత్తాంతము స wii D7 
ముచికుందుండు (శ్రీకృష్ణుని గాంచుట  ...' అజ. 68 
(శ్రీకృష్ణుండు ముచికుందునకుం దన వృత్తాంతము నెటు 

. చెప్పుట ... ట్‌ లుం ఫీ 


శ్రీకృమ్ణుడు ముచిశందునకు వరము 'బ్రసాదించుట I 


zxix 


మరల జరానంధుండు |శ్రీకృమ్ణునిసె దం జెత్తుట 

హర్థాచలముపై నెక్కిన బలరామక ఎ్రమ్షులను జూచి 
జరాసంధుడు కొండకు నిప్పంటించుట ... 

బల రామకృష్ణులు నిపలోమాడిరని తలంచి జరాసం 
ధుండు మజలిపోవుట 


ప? కల్యాణ కాండము కా 


విదర్భ రాజు తనకుమూనై రుక్మిణిని శిశుపాలునకిచ్చుటకుం 
దీరశ్పునించుట వ ఠం 
రుక్టిణీ బేవి తనవురోహితుని (శ్రీకృష్ణుని వద్దకు పంవుట 
వురోహీ తుండు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి పట్టణ (సీమను 
రూపును వర్ణించుట .., ఫస్టు స్ట 
శ్రీకృమ్లుండు దకీణినిగాపాడి వరించుట కొప్పుకొనుట 
శీకృష్ణుండు కుండినఫురికి. బయనమగుట 
పొం|(డ్రకదంతవ,క్రాదులు కుండినవురి శే తెంచుట 


రుక్టీణి శిశుపాలాదులు వచ్చుట విని హరిరాక కై పరితవీంచుట 


రుక్మిణి గౌరియాలయమునకు వెడలుట ... 

రుక్టీణి కృష్ణుని బతినిగాయేయుమని గారిని (శ్రూర్థించుట 

చండికాగారము వడలి వచ్చురు కృష్ణునిలగానక రుక్లీణి 
కలలుట 4 అ 


(శ్రీకృష్ణుడు 'రుక్త్రీణిని కకరథముపై నెక్కి ంచుకొని చనుట . 


పొండకాదులు శ్రీకృష్ణుని దాయరకుట అ 
బరరాముండు యుద్ధము వేయుట 


వుట. 
61 


61 


62 


64 
64 


66 
68 
68 
69 
70 
71 
75 


76 
77 
77 
78 


వుట, 


శిశుపాలు(డు (కోధముతో హరిపై (వయుట «+ రి! 
రుక్భికస్ల షుని తూల వాడుచు. గవియుట క. .« 82 
ట్రీకృష్ణ షుండు రు స్‌ ధ్వజస్థం 7 in| మునికుంగట్టి తలగొరుగుట ... 88 
రుక్టిణి తనయన్నను విడిచిఫుచ్చుమని శ్రీకృష్ణుని (యౌర్థిచట 84 
బలరాముండు రుక్సిని విడిపీంచుట a ఎం 84 
(్రీరుక్టీణీ చేవి వివాహము ... నో ... 85 
(పద్యున్ను ని జననము న ప .«« 87 
ఫురిటింటీలోనుండి (పద్యుమ్ముని శంబరుండపపహారించుట .,. 8% 
సనము[దములో వేయంబడిన చాలకుని ss 

[మింగుట స 44 రికి 
మాయావతి (ప్రద్యుమ్న కుమారుని కణత: బెంచుట ... 89 
మాయావతి ఆరూఢయావనుండగు (ప్రద్యుమ్యుని గాంచి 

మోహించుట ww Fe ఎ 89 
శంబర |ప్రద్యుమ్ను ల యుద్ధము స +. 90 
(పద్యుమ్ను (డు నతితోంగూడ సహ వకుల  . 01 | 
సతాజిత్తుని నృక్తాంతము .. క 44. 8 
(గ్రీకృష్ణు(డు న కాజిత్తుని గ్యమంతకమణిన యాచించుట ... 94 


నత్తాజిత్తు (పసేనునకు అ వాండు వేటకు 
బోవుటయు «= 94 
సత్తాజిత్తు (శ్రీకృష్ణుడు మణి నపవారించెసని "ea ంచుట 95 
శ్రీకృష్ణుడపచాదమును సహింపక మణిని వెతుకుటనై. 
యడవికిబోవ్సుట -. క వము 44 96 
(శ్రీకృష్ణ జాంబవంతుల సమావేశము “... 96 
(శ్రీకృష్ణ జాంబనంతుల యఃద్ధము 


(లీకృష్ణుండు జూంబవతీకన్యను బర్మిగహాంచుట 
బిలద్వారమందుండిన పౌరులు పురమును చేరి గ్రీళృష్ణుడు 
మడీెసినని చెప్పుట 


న త్తాజిత్తు సత్యభామను (శ్రీకృష్ణునకు భార్యగా నర్నించుట . .. 


(శ్రీకృష్ణ బలభ(ద్రులు కరఫురంబునకు వెడలుట 

శతధన్వుండు స్మ తాజిత్తుని వధించి మణిని హరించుట 

(శ్రీకృష్ణుడు శతధన్వుని. జంఫుట 

బలరాముండు మిధిలానగరమునకు వెళ్లుట ; అచ్చట 
దుర్యోధనుండతని వద్ద గదాయుద్ద ధ్ధ మళ్యసించుట 

అ|కూరుని వృ'క్యంతము ఫై 

అకూరుని శ్రీకృమ్ణుండు కిలికించి బుద్దులు శక నుజుల 
వానికే మణిని (ప్రసాదించుట 

(శీకృమ్ణుండు ఇం(ద(వస్థవురమునకు వెడలుట . 

(శ్రీకృన్లుండు పొండవుల శేమువార్త ల నరయుట 

(శ్రీకృన్ణుండును బార్ధండును వేంటకై వెడలుట 

కాళిందీపరిణాయము 

మి(త్రవిందాపరిణఇయము ... 60% 

సత్యాపరిణయము శ 

(శ్రీకృమ్ణుండు భ్‌ (దలకుణలను వివాహమాడుట 

నర కాసురుని వృత్తాంతము a 

డే వేంద్రాదులశేం [వాాంసలుడే శ్రీకృష్ణుడు ? నరక నిపై 
డండెత్తుట 

మురాసుర నంహారము స్ట 

మురాసుకుని ఫ్యుతులు తామాదుల యుద్ధము 


వుట, 


ఉం 
౮) 


100 


. 100 
. 101 
sus 20L 


. 102 
. 108 


ఎంఎ 104 
. 105 
. 106 
. 106 
. 108 
. 109 
m0 
ఎం 112 
+ 112 


లం 118 
114 
«U5 


వుట, 
నరకాసురుని యుద్దము సుజల స తం 116 
భూదేవి తనకుమూరుండు నరకుని చావునకై దుఃఖంచుట ... 117 
భూ దేవి (సీకృష్లుని (కౌర్థించుట సు saw HIT 
పడియాటు వేల గోపికలను (శీకృన్తుయు పెండ్దియాడుట ... 118 
(శ్రీకృష్ణుని యమ'రావతీ (ప్రవేశము ప ఎ 119 
పారిజాతాపవారణము అత స a. 120 
ఇంద్రుండు (గ్రీకృమునితో యుద్ధము జేయుట swe lal 
(శీకృన్లుని లీలావిపోరములు .. క ఎం 122 
రుట్టిణే దేవి సౌఢవర్ణ నము ... we లం 122 
(శ్రీకృష్ణునికి రుక్మిణి jer ren గావించుట «+ 128 
(శ్రీకృష్ణుయ రుక్లిణి చిత్తమును శోధించుట .. ంం 124 
మూర్చపోయిన రు! స్త్‌ణిస్‌ శ్రీకృన్ణుండో చార్చుట .«. 125 
(పద్యుమ్నాది కుమార జననవృశ్తాంతము ... .«« 126 
అనిరుద్ధుని వివాహము కొలహాము .«. 128 
పరము రుక్‌” జూదప్రుపలక నెతి కొట్టి క .«: 180 
చాణాసుర వృ'క్సాంతము పరప 4 180 
బాణాసురుడు [లీశంకరునికిం అనయద్ధకాండ చెలికి 
వా లవట ల 69 181 
జాణాసురవ్వుతి ఉపాకన్య స్వప్నములో ననిరుద్ధునిహూడుట 188 
ఉపాకన్య వీరవాము ప క. ఎం 188 
చిత్రశేఖ ఉపాకన్యను నూకావ్బట  ,... లం 185 
ఉపాకన్య చి(త లేఖతో. దనస్వప్న వృత్తాంతము జెప్పుట... 186 
చ్మిత నేఖ చిత్రపటము (వాసి ఉపాకన్యకకుం జూవుట ... 186 


చ్మిత శేఖ తనమాయచెే సనిరుద్దుని యపహారించుట స 186. 


xxxiii 


అనిరుద్ధుడు ఉపాక న్యతోం (గ్రీడించుట  .... 
అంతఃవురవాసులు చాణాసురునకు ననిరుద్ధుని గుతీంచి 

'తెలియపర్చుట rset tres 
అనిరుద్ధుని నాగపాశములచే బాణాసుదండు బంధించుట 
నారదుని చేననిరుద్దుని యునికి దెగిసి (శ్రీక్స ముడు 

సె న్యముతో తోత్తితప్రురిని చుట్టుముట్లుట 

రుం ఠి శి 
టొ మ్మయుధి నుం e980 LED 

ణి 
(ప్రద్యుమ్న గుహుల ద్యంద్యయు ద్ద ము పతే 
హాలివుష్పదత్తుల ద్వంద్వయుద్ధము (| 
చాణపఫు(తు(డు సాంబుని పై గవియుట 
చు 

(శ్రీకృన్ణవాణాసురల ద్వంద్వ యుద్ధము 
కీినాకి (శీకృష్ణునితోం బజోరాడుట Cry 


వుట, 
189 


విక ఏ 


. 140 


ఎం 141 


we lhl 
re. 148 
1 145 
wwe 145 
i 146 
wie 147 
«1 148 


శీతజ్యర పీడిత యి 'తాపజ్వరము (శ్రీకృష్ణుని శరణు వేండుట.... 150 


అంబిక (శ్రీకృష్ణుని (ార్జించుట Mi 
ఇభాణ్ముని రెండవ యుద్ద ము Rr) ఇ 199 
ఉపాక ల్యాణము ii 


ప వ జగదభిరత కాండము క 


నృగుని ఇొపనృ త్తాంతము suid tes 
వనంతబుతు వర్ణ నము iat 
బల'రాము(డు వే)పల్లకు నరుదెంచుట ss 

బలరాముడు వే తలతో చమునాతీరమందు గీడించుట 
బలరాముడు యమునను నాగలిచే నెత్తుట .... 

యమున జలరానుని ౌారించుట 
పొం(డక వాను దేవుని వృత్తాంతము పష 


098 


+ 00808 151 


ww 152 
88980 154 


1 157 
1 161 
we 164 
««. 165 


oi 167 


గస 66 167 
bine 168 


క? 


పౌం|డ్రు(డు దూతను (శ్రీకృమ్లుని వద్దకుంబనుచుట 
పౌం(డు(డు హరిని చాంకుట,,,. 666 
పొండుని మరణమును గాంచి కాళి రాజు (శ్రీకృష్ణుని మైం 
గవిసి మడియుట ; 
కాళిరాజకుమారుంకు రు[దుని వరమును బొంది కృతి ని 
బుట్టంచుట ఇచ te 
అన్ని లోనుండి పుట్టిన కతి (శ్రీకృమ్ణునిమై వెడలుట 
(శ్రీకృన్ణుడు సుదర్శననును గృత్సిపె పనుచుట 
ద్వివిదుండను వానరుండు తన చెలికాండగు నరకుని జంపి 
నందులకు బగయూని చెలకేశపసట ee 
బలరామ ద్వివదుల ద్వంద్భయుద్ధము ry 


కురువీరులందజుం గూడి సాంబుని విరథునిగాం చేసి పట్టు 
కొనుట ,.,, సహ బస 

బలరాముడ 6. యాదవుల కోపమును జల్లార్ని ప 
హాసి నాపురికి వెడలుట .,... ses, 

హేళన జేయు సుయోధనునిపై మే సీర 
హాస్పినావురిని నాగలి కొమ్ముచే లేవనెత్తుట 

కురుపతి బలరాముని టాస్థించుట అః 

నారదుడు (శ్రీకృన్లుని లీలలను జూడ నే జెంచుట 

శ్రీకృష్ణ లీలలు a Nii 

సాయం కాల వర్ణ నము ప ప 


వుట, 


siis 109 
. 170 


1 క 4 


86 
తిక 4 థ 188 


(శ్రీకృన్లుండు “ee (పాత కాల కృత్యములం దీవ్నకొనుట 


hes బంపంబడిన దూత (శ్రీకృష్ణుని యొదుట 
మొర వెట్టుట కతి శ! కవి? 1 


171 


« 172 
. 178 
. 174 


. 176 
» 177 
సాంబుడు దుర్యోధనుని కుమారై లతణ నపహరించుట ,... 


179 


. 180 


181 


182 
184 


191 
192 


MLE) 19§ 


చత? 


నారదుని యాగ మనము haa 
నారదుని మాటలను విని (శీకృమ్ణుం డుద్ధ వాచార్యుని 
యభి(పాయము నడుగుట గ. 
(శీకృష్ణుని ఇంద పస్థ (పయాణము 
ధర్జుజాదులు (శ్రీకృష్ణుని నమ్మానించుట. .... 
ధర్భరాజు రాజసూయయాగ విషయమై అక ముని 
యెదుట (పస్తావించుట 3 
గ్రీకృన్ణుడు శాజనూయయాగ మును హత 
నదిగా ధర్శవు(త్రుని (పోత్సహించుట 
పొండవులు దిగ్విజయ య్మాాతెక్రై వెడలుట .. 
(శీకృమ్ణుయ జరానంధుని మాయిం చెదనని చెప్పుట 
(శ్రీకృష్ణుడు భీమార్జునులతో (బావ్మాణ వేషములను 
ధరించి గీరివజము (వ వేశించుట ue 
(లీక అమ్హుడు జరాసంధుని యుద్ధ [తు వేయట 
భీమజరాసంధుల మల్ల యుద్ధము 
జరానంధవధ ప 
గ్రీకృన్ణుండు జరానంధుని ళా నహా బేవుని 
రాజ్యమునందునిచి, కారాగృవాచానులగు రాజులను 
 విడిచిపుచ్చుట isa aus 
(శ్రీకృష్ణుడు ఛీమార్జునులతో నింద ఫురికి మటజులి 
వచ్చుట స ల్ల సప 
(శ్రీకృష్ణుని ప్రోశ్సాహముచే ధర రాజు రాజసూయ 
మునకు గడంగుట 
యుధిష్టి రండు (శీకృష్ణున కగవూజ నొనంగుట 
శిశుపాలుడు (శ్రీకృష్ణుని నిందించుట భి 
శిశుపాలవధ ,... | 


(REE 664 


శిర క Tn 


ఎ, 197 
4, 198 
ఏ, 199 


re 200 


ww 201 
CEI 202 
1.1 202 


a 208 
ల 208 
ఎ 205 
«2 206 


ats 20% 
4 290 
RE 210 
we 211 


దస వవ 2919 
eae 218 


శ్రీరస్తు 


ద్విపదభాగవతము. 
(దశమన్క-౦దము) 


శా 


శశ 


మధుర కాండము, 


Fwd 
ను! అకూ రుండు (శ్రీకృన్లుని స్తుతియించుట కట 


లన్నగంబులు, గుహ్యామ (పజాపతియః: 
నగు, విశ్యరూ పాత ! అధ్యాత్మరహిత | 
నిగమార్థగోచర ! నినుంగొల్తుగ్భప్ల | 
వీద్యా (ధరస్తు త్య) విశ్వలో కేశ! 
(పద్యున్ను | యసిరుద్ధ |! బలవాసుబేవ ! 
సంకర్ష అాభీమ నర్వన ర్వాత్త | 
పంకజోదర ! శుభ్యపడ ! వాపీ. కేశ |! 
'జలధిలోపల నున్న జలచరములును 

2( చెలం) నవని నర్వజీవులు నినుండు 
సరసిజాన నరుద్రపణ్ముఖభొ గి 

వరులును, నీలీల వరి ౦ప లేరు, 
వనొక్క_మనుజుండ హీనమానుసుండ 





' జలధిలోపల జళలచరము, వ eu 143 నిలో సర్యజీవులునుడు, 


9 ద్విపద భాగవతము, 


౪౪.౪౪, మోరి, బొగడంగ గలచె?” 
(అనియిట్లు) కొనియాడు న(కూరుంజూచి, 
తనరారళ "రి యంత ర్థానమయ్యె, 
ఆతతసుస్నాతుండై న య(కూరు 
(నీతరిముర)హోరి యీథీ.౦ంచిపలి శె. 


x * x ణ్‌ * 
కా x న... కా 
* x క * x 
అ % % ౫ ర 
x x * సః * 
x x x ఖ్‌ కా 
* * క జ * 
x క్‌ % * =. 


=: (శ్రీహరి అకూ)రుని కంసునికడకుం బంవ్రట :- 


“ కాఖ్రన నీవు నక్కంనుతోం జెప్పు, 
'వేవేగ మేము సీవెంటనే వత్తు 10 
మనవుండు న్మకూరుం డరదంబు నెక్కి 
Te నచ్చటి వార రృ౭జప్పె, 
తనయింటికేగినంతట 'రామకృష్లు 
లనుపమంబగు వేడ్క ననుంగులుందారు, 


! (శ్రీకృమ్ణుడును, బలరాము(డును మధురావురిశేతెంచుట :__ 


తొడివూసి కట్టి నంతోషంబుతోడ;. 
ళం శశి 4 క + దెంచికనిరంత( వెల ఫ్‌ 


మధుర కౌందడము, 8 


పసిడిగోఫురములు బసిడికోటలును 

బసిడి మాడవులను బసిడిమేడలును 
పేమకుంభంబుల నెంతయునొప్పి 

ఉపమ (మయము?) సౌంపెనలారి యుండ. 
గనీ వానిమహీమకుం గడుసోద్యమంది 
తనరార తత్వుర దార్రరంబు సొచ్చి 
రమణీయ (శోభఫవుర) మునశీ తెంచుం 
గమలాయ తాములలగని చాల వేడ్క. 

బార కామిను లెల్ల భావకోల్లాన. 
పారనక్య్యంబాన. బర తెంచి సేర్చి 


అలాల! ఫుర స్రీలు (శ్రీకృష్ణ బలరాములంజూ చి వర్ణించుట క 


సౌధా(గములయందు నదనంబు(లందు) 
(వీధు)ులయందును వెజవొప్ప నిలిచి 
కరపల్ల వంబుల. గర మొప్పంజూపి 
సౌరిది వారందతు. జూవులు వణపీ ; 30 
6 ఈతండే యెలనాగ! ఇనువముంతనాండు 
వూతన (పాల్‌ (చావి) పొరింగోన్న వాడు, 
సకియరో ! ఈతండే శకటమైవచ్చు 
(పకట దానవుం (దుళ్ళిపడందన్ని నాయడు, 
ముద్ధియ ! ఈతంజేమొగిలోలుందోచి 
(మద్దియలు)డిపిన మవాసీయ యశుండు, 
అక్క_రో ! ఈతయో యభుదై త్యుంజ్‌రి 
కొక్కెరరక్క సుం గూల్చినవాండు, 
గోవర్థననులోల గొడుగుగాంబట్టి 


(గనోవులం చేర్చిన గోవీిందుండి తండె, 
కొమ్ము | ఈతండె పిల్ల(గోపూది (వేత 
గామ్సృల గ డువెజ్టింగ్‌"లివినవాండు. 
కాళీయపడ గలుగతందొక్కి. వాని 


TY న వుణ్యుండీత (డె, 
వః %* న వో x 
బో x Xx వ జ 
వం న sk XX 3k 


“(పదవిని దం|డిచేంబలమినింగొన్న ) _ 

యుదిరిని కంసుని యేవ్రుమాయించి 

యీాతంజే రాజు న నిలయెల్ల బతుకు 5 

% x * ఖః న్‌ు 

నెలంత యీతండు తోహీణీ జేవికొడుకు 

బలుండను రక్కసుం బరిమార్షి నతడు ఫ్‌ లి0 
3% x. ఖం వ ష్‌ 

మలసి యిద్ధ టి విషకమంబులంజూడ 

నాశామ. కృష్ణులు నాపట్టణంబు, 

భూరి సఖ్యము నుబ్బుచుంబోయి 


ఆవ (శ్రీకృష్ణుడు రజకుని రూవుమావుటి :- 


(రాచ)ుచీరలం దెచ్చు రజకుని కౌరి 
చూచి యల్ల న నవ్వుచుంజెరి పలికె, 
* మడివాల! మాకైన మణుంుయిట్టములు 


Ta 





reas తండిచేకిన్న 


మధుర కొండము, ద్‌ 


కడు వేగందెమ్మన్న '* కనలి (చాండనియు), 
“ అద్దిరా! తెన్సవో యగునగు మోకు 
దిద్దంగ వచ్చు చే వివీది మోాగుణము 
నిను విచారించఛవు, నినుంజూచు కొనవు 
చనునె యీఠాచ (వననములడుగ 
నడవులలో మండదలాంగి రానేల? 
ఫొరలు సెళ్టెడు వుట్టుభోగులు మిరు | 
పరిభుమ్ములును నోరుపడము గొంగళ్లు 
(కరకంచు)కోకలు కట్టుడు మిరు, 
(ఈ రాచ)కోకలు యిన్నున్న నెట్లు, 
నోరాడె + నొంచితి, నొవ్వకుండనిన , 
శౌరి కోపించి యాచాక లియిట్టి 
ష్య వ న x స్లో 40 
విడికిటంబొడిచినం జెల్లుగాజేల 
బడి తన్నుకొని వాండు (పాణముల్‌ విడిచె; 
వడి వాడుంహాలిన వానితోవచ్చు 
మడి వాళ్లు బెగ్గలి మడూంగు(లువీడి) 
కనుంగొని పారినలన్నిచ్చ వచ్చు 
తనుపారు చీరలు ధరయించి కౌరి 
బలరామునకును గోపాలనంతతికి 
వలయు న స్రములిచ్చి వారును డాను 


: (శ్రీకృన్ణుంయ తన్నుపచరించిన పట్టుశాలిననుగ )హించుట me 


జ(నుచున్న చో) బట్టు శాలి మొక్క_రుండు 
తన నేర్చుమెజసి వ ట్ర్రము నేసి వేడ్క. 


వ్యిపద భాగ వతమా, 6 


మనుజేంద్రునకు నిచ్చి మన్నన వడయం 
నొనిపోవుచు [కూల గోవిందుంగాంచి 
(యసుపమ) భక్తితో నడుగుల కెలుంగి 
తనచేతి చీర ముందటబెట్టి నిలిచి ; 

““ యవధరింవుము కృష్ణ ! అంభోజనయన ! ' 
తవిలి వుణ్యుండ నై తీ ధన్యుండ నై తి 
(నాపడ్గ) జూదుల కందగ రాని 
వనిపానము (లభించె) నిఖలలో కేశ ! 
మునిలోకనుత పాడ ! ముర వైరికృష్ణ ! 
(కొనుము యో పుట్టంబు గోవింద ! యనిన 50 
గనికెెరి కరుణ (నకల కాన్యుములును) 
తనలోకమును నిచ్చి, డన్యునింజేసె 


జః (శ్రీకృమ్ణుండు సుజాముండను వుష్పృలాపికుని 
యనుుగ హపించుట = 


అరుగుచేర సుదాముండను పఫపుష్పలావుం 
డరిగి యెదుర్కొ_ నె నత్యంతభ క్షి. 

ఇల రావి కృష్ణుల పాొదాబ్దములం 
జలువార6 బూజించి చెంగల్యడండ 
లిరువురకునునిచ్చి యింవుసొంపార. 
విరు(లమాలి)కలిచ్చి వెన వేయుగతులం 

గ్‌ ర్హింపంని వ్యాపీ.కేళశుండుకౌరి 

యాంర్శ రకుణళీలి యతనిమన్నించి 

' వరము వేడుమటన్న వాడు * మిూపాదగ . 
నరసి జంబులుంగాల్పు సడ్భ శ్మినాకు -... 


నుధుర 'కొండము, 7 
దయ సేయువును కు నాతనిందన్సుసేసి 
నయమైన త్మత్రసూనములర్థి దాల్చి 
మనమున వర్షించి మర లివోవంగ. 


అ (శ్రీకృస్ణుండు కుబ్దను నుంచిరూవమునిచ్చి 


యసుగ )హించుట లా 


గని యెంగృద్షుండు రహిగంధపుచిప్ప 
వలచేతయబూని (తివ[కమై నడచు. 
జలరువోయుండు కుబ్జ చపలాతీ (నొరసి) 
(కని) చల్ల ననగుచు కలకంఠి యందు. 
(జనియదు)గంధబా జన మెవగరికిని 60 
గొనిపో(వ్రదున్నా వు కొమురొప్ప సీవి ?) 
(అనవుండు) హారియజూచి యాకు పలికే, 
వనపాతయెొను. .... ee (తివ[క 
యనుడాన రాజు సన్ని మన్నించు 
గండంబు వాసించి కలపంబుంగూర్షి్మ 
యండంబుగా మేన నలందలా సేర్పు 

నిదె, చేవరకు ఆమోగ్యమిగంధ, మలయంది 
పవి వేలుభూములు పాలింవుి”"మనుచు 
(మొక్కి. గంథవుచిప్ప ముంశణు సిడిన 
నక్క_జంబుగ తెరి పహాలియునుంచాను 
చందనంబలంది యాచపలావ్నీచేని 
చందంబుజూచి యాచతురుండు డాని 
"కాలు కాలరంన _మెట్టి కందువకీల. 
గీలించినంత మైకిటుకును మాని 


ద్విపద భాగవతము, 


మెలంతుక (కొవ్యాండీ మెజటుగకోయ నంగ. 
గలికి కన్నులసోయగము ని వ్వెటిల్ల 
మురీపంబు చిరునవ్వు మోమున మెజుయ, 
హరింజేరి నరసోక్రి నల్ల నే పలికె, 

“ నాకాలుందొక్కి_తి నస్ను మన్నించి 
నాకోర్కి_(దీర్చుట నెయ్యంబు నీకు 
నాయింటి కే తెమ్ము నలినాత!”” అనుండు, 
ఆయింతిలనుంగొని *యటంబోయి మజులి, 
చను'బెంచెదముగాన చనియది మనుచు 
వనిత వీడ్కొ_లివి, యావసు బేవసుతుండు 
చని వణిక్సథమున సకల (ేహోర్లు) 
అనుపమదివ్య గంధాంబరాభరణ 
ములు కానుకలు వేసి మొక్కి.దీవింప 5 
చెలువల. మనములంజి త్తజానలము 


=: (శ్రీకృష్ణుడు కంసుని మహాధనువును విరచుట :__ 


మురికొని చూడల మొగకెల కడకు 
నరఠరుదెంచు-చో ముందరాంతంబునందు. 
బొలుచు మజబోభోగిభోగ హా యనలోం. 
జలనన మొందనియట్టి ఇవ్రాపవోూయనలో 6 
[బకటారిజలశాసిపటు శేతువనంయం 
గకుటివారణ కరకాండ్హహోా యనగం 
నారూఢ గంధపుప్పార్షి తంబగుచు 
మేరయూ శై లాకృతి మెజయు కారుకనము 
గని, దాని చాపకర్మశలు వారింప 


70 


వుధుర కాండము, 9 


జనుజారి యమ్మాహాధను వెక్కందోచి 
వడిగుణధ్వని చీసి వారక పిఏిసి 
వీడికిలి వదలిన ఫెళ ఫెళ ధ్యనులు 80 
దిక్కులు (వయ్యంగ దిగిభంబులగల 
చుక్కలు డుల్ల ౦౫ సుఠరలోకవుదర 
ఛారుణి వణంక పాతాళంబువగుల 
వారాసీ పిండలివండు గల 
పిడుగులు పది వేలుపెట్టి యొక్కె_డను 
పడియనోయన విల్లు (బల్లన విణ? 
అట మహాధ్వని విని యాపొరులెల్ల య 
బటుగతిం దొలంగ భూవతి 'బెట్టుకలల్‌ 


కంస క స 

; కంసుండు (శ్రీకృష్ణుని చేంయన ధనుర్భంగమును విని 
వచారించుట ;--- 

తన కలంకలసున్న చానవాధిఫులం 

గనుంగొని పలికె నుత్క_ట కోనమెనంగ, 

కోపించి “వసు బేవుంగొడుకులు నేండు 

నా పట్టణము. జొచ్చి నావిలువజణిచి 

౬ య 

చలనుచేకొని ధనుళ్ళాల నున్నారు. 

బలసి మోరందణు బలశ క్రి మెటసి 

వార లసిద్ద అ వధియింఫు డొండె 

కారాగ్భహోన నుక్క_రంబెట్టుడొండె ”. 


(శ్రీకృష్ణుడు కంసుసి పంపున జీతెంచిన రక్కసుల 
రూవడరించుట అ 
అని వుచ్చుటయు దైత్యులనమసావాసులు, 


10 


దీర్షిప దభాగవలేము. 


చసుబెంచి వారితో నమరంబు సేయ 

నారామకృస్లులు నవ్వీర వరుల 

దోరంబుగల వింటితునుకెల నడచి 90 
మెణసి కంసువియింటి భృత్యుని బలుసి.6 

బరిమార్సి యందలి. బజపీ యాలోన 

గమ్మున నాయుభా7 రంబు వెడలి 

యిమ్ములం బురలజ్సీ నెలమిం జూచుచును 

నొప్పార నంచాదులున్న యయ్యుడకు 

దప్పక 6 జనీరంత. దపసుండాం[(గుం శె. 


: కంసుడు దుర్నిమి త్తములను జూచి ఇగడుట ;._ 


తనరార కోలో చితమ్ములు. దీర్చి 
యనుపమసుఖలీల నారా|కియందు 
నంతనంతయువిని యాభోజనృపతి 
చింతించి బెగ్గలి చేష్టలు నడలి 
డారుణంబై న వేశన(బొంది కంది 
కూ రకుంగానక 6. గొందలంబంది 
యద్దంపు నీడలో నాతతంబునను 

నిద్ద ౦ంబుగాం డనవీడం జూడ లను 
తలలు శెండైయుంట. 4... 
గలవెత నగ్నులు గానంగ బడుట 

ఖర లులా యోష్టా/దికములును గనుట 
యరుదార తలనూ చెలంటుకొంచుంట 
బినములుందినుచుంట |పీలిచాననవు 
కుసుమ ధామంబులం గొనధరించుటయు 100 


ధూళిలో రొంపిలో? (దొక్కినయఫుడు 
"కాలు మోవక పాదఖండ మే యుంటం 
చెవులు మూసినయడ సింధుఘోపషంబుం 
(బవీమలంబుగ వినంబడకుండుటయును 
నివియాదిగా. బెక్కులీపీ.చి తనకు 
యనసానకాల మానని యాళ్మ నెణే(గి 
వురవుర( బొక్కు.చుంబొగిలి లోగంది 
మరణభయంబున మదిందప్పెనంత; 
నెట్టశేలకు చే నినుడు వూర్వాది 
దట్టు.డై. పొడ తెంచెం దమ్ములింపలర , 


=: కంనుండు కొలుఫుకూ టమందు (శ్రీకృష్ణ బలరాముల రాకను 


అంతం గంసుండు వూ ర్వాహ్నిక (క్రియలు 
నంతనంబున. దీర్చి నకలభూపతులు. 
గొలిచియుండలో 6 'బెద్దకొలువుండ్‌ "వేడ్క. 
బలరానుకృష్ణుల బవరంబు. జూడం 
దలంచి పెంపెనలారు తమకంబులందు 
నలయువారును చాను వసియించెనంత; 
మచియును బవమువిధముంచియలందు 
వరులు నద్యిజ రాజ వై శ్యళూ(దులను 
(పనిమలంబుగనుండి, రంగవుధ్యమున 
వివిధపువ్పసుగంధవిధులు వాసించి 110 
పర గన వ్వేళ గోపాలురుందాను 

నరుదెంచి నందుండు నాభోజపతికి. 


ద్విపద భాగ వతము, 


బొడంజూపి తమ తెచ్చు భూరివ స్తువులు 
కడ(కతో నిచ్చిన గరము మన్నించి 
తనచేడవనె యుక్క_ తమకంబుమో(ద 
నునిచివారునుడాను నొగింజూచుచుండె, 
కరియూధమే తెంచుగతిమల్ల వర్ష 
మరుదెంచ నందిబ్బందార వం బెన6గ 6 


= కలువ నకు ముస్టీకచాణూరు లే తెంచుట హు 


జనుడెంచి ముప్టిక చాణూరముట్సు 
తెనయ రంగస్థలం బెల్ల దారగుచు 
భుజమప్పళింవుచు. బొరి విజృంభించి 
గజభ జింపుచునుండగా నంతలోన; 


యా (శ్తీకృన్లునిపై మూపటీడు మడగ జమును బురికొల్పుట .-- 


వికసితవుష్క_ర విభవంబుంెంది 

యకుటిల దీర్ధళ్ళుంగారూఢి నొవ్పి 

మానుగావం కాఢ్యమహినుం జెన్నంది 

దాన నిర్ణ రలీలయనుపార. జేర్చి 

పొడవు తక్కువగాని భూఢ కేం[ద్రంబు 

నడువునం జెలువారు వరశ క్రి చేత 

నష్టదిగ్గజముల నాపంగనోవు 
నష్ట్రమదావూూర్ణ మై చసేర్చుక గణి 120 
కువలయపీలంబు కోరియాశొల 

నవిరళంబుగ నిల్చి యకకౌతుకమున 


మధుర కొంద ము, 


నెదరుచూచుచునుండె నెంతయు వేడ్క, 
యదుకులో త్తంసులు హలియును హారియు 
రమణీయజలజాకరమునం (గీడింప 
గమనో(గగతివచ్చు గజయుగ్భమంనగం 
గరియాూాధముల మోద కలుషించివచ్చు 
హరికిశోరడ్వయమ నం జెంపు మిగిలి 
పొఠులుంచము. జూచి బహుభం-గిలబొగడ 
నారూఢరంగము నటు శాసికెౌెరి 
యరుడార చెరుపున కడ్డంబు వేర్చు 
కరింజూచి మావంతుగనియు నిట్లనియె, 
“ ఈకరిం దొలగించి యిటర్నదోవం జూపు 
మాకంసుకడకు మాకరుగంగావలయుం 
బోవసీకుండినం బొరిఫుత్తు” ననిన; 
మావంతుండంతనర్భ రుషుంబుతోడ 
గ2భతి పహారిమిో.:జం గదియింప నదియుం 
దిరిగి మ హోడండతీ[వతుండంబుం 
(బనరింపుచును గృమ్హుంటుశ కి నొడియ 
నసమనత్వ్నుండా కృష్ణుండటం దప్పంశ్నగుంకి 


క శ్రీకృన్ణుండు మదగజముసు నంవారించుట . = 


చరణమ ధ్యములకుం జనిశాహు లె త్రి 
యరుముష్టి బొడిచిన యురమూర చాయి 
చుంకారరవమున నోడించి 'మొరగ 
నంకుశంబున సూది హా_స్తిఫపుంజార్వం, = 
బురికొని కరటి యావుండ రీకావముం 


18 


180 


14 


ద్విపద భగవతమ, 


గరకాండమె త్తి యొక్క_ట మేనుంజుట్టి 
తివిచినం దనమేనుం దివియక కౌరి 
యవిరల భోగిభోగావృంతబగుచు 

దిరి7డీ మందరా[ దియుంబో లె. దిరిగి 
కర మొప్ప శ క్రిఖువ్మ్క_ర మొప్పంబట్ట 
వెనకకుం [దోచిన వివశమై యొరగి 
భునర్మా జమున తేచి కఠినదంతముల 
పొరిమేను బొడనంగ నతడు మెందప్పె, 
కరము(గమగు ముస్థ్రి ఖూతేలం జ మప 
వూవంతుండలిగి తోమరములు మూంట 
నావిశ్ళవిభువై వ నతండు కోపించి 

కడంగి హూస్తిపకుని క డ కాలుంబట్టి 
స్రడమిమై (బడ నీడ్చి పొరింద్రొక్కి_చంపె, 
మావంతుండీల్లిన మ _క్రేభమదరి 
గోవిందుపై నాశం గొనకంటబెల్లురకం 140 
బడతాడనంబుల6 బరుషఫఘాూతముల. 
(బిదులంబులును బోని పిడికిళ్ళం బొడువ 
ముక్కుునవాతను మొగికర ములను 
నక్క_జంబుగ నెత్తురందందనాలుక 
పవిందాంకి కూలిన పర్వతంబనలో6 
బవనుచేంజడు మహావృమమో యనగ 
గజము ని శ్చేష్ట్రమె గజ ఛములుడిగి 
గజగజ వడంశీ యక్కజముగాం్యబెల్లె, 
కడువడి్‌ మెడం (దొక్కి. (గజదంతములను) 
'జెదిగంవే లావునం జెజీక3 మురారి 
డాననకుంభ నిర్హ శనంబు సేసి 


మేను (వేయం వేగి మిడమిడ మిడికి 
గైైరికోనిర్ధర కలితాటదై వో 
భూరిర_క్రంజులం బొలి చెనగ్గజము, 


; (శ్రీకృమ్ణుండు కొొలుషకూటమును (బ వేశించుట వప 


కరిమదర_క్రపంపకములఛే మేన 

దొర చెడు భుర్భబిందువులును నరము 

వారిచమేను చితవనాంబుద మనలో, 

నరుదార. జూపు నందండజూడ; 
గజడంతములుందాను కామపాలుండు 

భుజశిఖరంబుల. బొలుపొందం దాల్చి 180 


డారుణతరశండ ధరయుగుమనయగ 
గాౌరత నుల్ల రంగము నాచ్చినిలువ 

. గోరిమల్లులశెల్ల కులిశ మై, (ప్రజకు 
ధారుణి నాథుడై, తల్లి దం(డులకుం 
బసిబాలుడై యొప్పు, పంకజాత్సులకు 
ననమాస్తు9డై, వల్ల వావళి కెల్ల 
బరమాప్ర్రుడై, యతి (పతతికి నెల్ల 
బరతతషమూా ర్తియె, బంధునంత టెక్‌ 
దైవమై, రోహిణీతనయుండుందాను 
నావిమ్టుండరు దెం చె నంజలజుంజాడ్‌ , 
అతులితగంధపుపష్పామోదితులును 
నతత సౌఖ్వాఢ్యులం జారుభూవణుల 
(శ్రుతకీ రియుతుల, నాశ్రితకల్పతరులం 
(బతిభటవనడావపావకసముల 


16 


ద్విపద భాగవతము, 


ఘనదీ గ బాహుల, కఠినవి[కముల 

వనజాతణే(తుల, వసు చేవసుతుల, 

నారామకృష్ణుల, నతులవి[క్రముల, 

నారూఢ నవయావనాంగులంజూ చి 160 
భోరున జనులెల్ల బొగడ ౦సు 

ఉజరవ మూాలించి యటజూచునంత ; 
కువలయపవీలంబుంగూల్చి తన్నర్థి 

కువలయంబంతయుం గొనియూ డవచ్చు 

హారీ కొమపాలుర నందందంగాంచి 

తీరుగుడువడి గుండె దిగులొండి తాల్లి 


a అధ 9 ఎ a 
అణి కంసుడు చాణూర ముఫ్ఫికులను (శ్రీకృష్ణునివై . 
బోరంబంవుట 1... 


డింది చాణూరముప్టి కులరస్పించి 
దందడి 'బెడవులు డడప్రుచుయబలిె, 

“ఈ మనమంటపము సొచ్చి మనవిల్లు విజిచి 
మనపట్ట వేసు మడియించి వీరు 
మనమింద వచ్చిరి మహితవి[కములు, 
తన రార మల్ల యుద్దము చేర్చు మెజసి 
పోర మిరరువుఠుం. బొలియించి వేగ 
నారాజ్యమును నన్ను నాబంధుజనుల 
రహీంచి నాదుసా(మా జ్య వెంతయును 
నతేయంబుగ నేలుమి*ని పల్కుటయ.ను ; 
తివిరి యుక్కు_న దాత తీర్చినయట్ల 
(పవిమలంబగు మహా(పతినులోయనంగ 


మధుర కౌండము. 17 


నవయలంబులుగల య (దులో యనంగ 

'పవి( వేయ నొ పెడు బలుదిట్టలనంగ 

ముస్టక చాణూర ముఖ్యులు నృపతి 

యిష్ట్రంబులోని రంగ మెల్లందార గుచుం 170 
గినుక మై బలరామకృ్ళమ్లుల జేర 

జనిమహో ధని మల్ల చజచీ యిట్లనిరి, 


—! ముష్ట్రీకచాణూ'రులు బలరామకృ్ణుల నధిశ్నేపించుట :-_ 


“ వసుజీవనుతులార ! వసుధలో మిమ్ము 
లనమానన త్వాథధ్యులం( డెల్ల వారు 
'పెక్కం(డ్రదనుజులవీచంబులణంచి 
యక్కజంబుగ 'మెజసినయట్టి సావాసులు ; 
భోజభూవిభుండు మీపోరు నీశీంచి 
రాజిల్ల తామా రప్పించినాండు ; 
మంద-ోపల గొల్ల మగ నాంఢడ్రం దిరిగి 
నందింపుచును నాడ సానురాగములం 
వీల్ల (గోలూందుచుం “బరయుట గాద 
మల యుదములకు మము డగరుట ; 

ణి eg“ 
యేను వాణూరుండ యితడు ముస్టికుండు 
పూని నీవును నేను బోరుదమెలమి 
మువ్వికుతోడ రాముండు మల యుద 

టు ణా ధి 
మిస్థ్రలీలల నొప్పుడిదిసాటి” యనుండు, 
అలన నవ్వుచు నంబుబోడరుండు 

c౧ 


వవి|వెయ్యబవావపిన బలుదబాగ లన ౦౫ 


18 ద్విపద భాగవతము, 
౩ 1లీకాముండు హేళనగా జూణూరనకు బదులు చెప్పుట కా 
లా 


“పల్ల ప్రులము విన్నపాపలు మేము 
తగిన చెట్టును మిరు ధరణేశునొద్ద 
జగతిసె బోరుల నడీనన్న వారు 180 
మితోడ రణవీధి మెటసి సేయంగ 
నాతరంబులవారమగుదు మే మేము? 
చెసి భూపతి వేడ్మంబెడకుండ కొంత 
"పినగౌదొమని పల్కి. (ప్రీతి మెపెంచి 


క (శ్రీకృష్ణుండు చాణూరునితో మల్ల యుద్ధము జేయుట నా 


వడిమల్ల చజచి భూవలయంబు పగుల 
జెడిశంబుగా నార్చి పిడికిళ్లు బాచి 
వానిమై కదియు ముష్టాముష్టైి. గవియ. 
జాణూరుండుసు మల్ల చణచి యిట్లారసి 
యిరువురు. భుజమప్పళించు చవ్పుళ్లు 
కరనిధి కలల నాశాచ(కమగిలె 
నంతకుం 'దెనంజేరి యవనిపరాగ, 
మింతింతంగొన మేన నిరవారంజల్లి 
కొనిపడఫఘాతల కూూర్చంబు వగుల, 
దనరు మహాభ(దదంతుఆ రీతి. 

జే8కి నొడిసినం జేయీక తివిసి : 
ఘాత సేయంగ దగ్గతీ మేనుచాలయగి 
పొడిచిన నది వెలివుచ్చిమైవంచి 


or 


యొడిసి తొడలండట్టి యార్చి పెట్లురికి 
లు on 


మధుర కాండెము, క్షేత్ర 


లాగంబుం గొచను మేలనదలగుంకి 
ఇాగుంజప్పకం దల(పహతుల నొంచి 190 
నడుము బీడింప ఏళ్ణానుదున మలంగి 
విడిపించుకొని ముని వినరమె పొడిచి 
వో ర 

పట్టుచు విడుచుచు. బరుషఘాతముల 
దట్టించి కూర్చరోదతుల నొప్పించి 

టు థి బె 
కరవకంబుంగానకాభీరు తోక 
దర కాండములు లోనుగానీక తొలంగి 
శినకంబొనరింప శీరమూన్ని పెట్టు 
గాసిలి కేలడొక్క_రమున నొ తి 

య మట 
రంకెలువె చు గోశాజుల భంగి 
చు 

రుంకించి వింకంబు సరిగాలగంబెనంగి 
ముంగలు బలసింగ ములభంగింయబాంగి 
నింగమోవంగనార్చి నిడుగుడి పై కుటికి 
మెడయుగాళ్డుసు బట్టి మాయికి నెత్తి 
ఫుడమి మోవంగ(వేయ భోరున నెగసి 
యడపకరాలోల నిరియ బిగించి 
వడిను[గమగు ముస వశ్‌ంబుంభొడువం 
శడబడ ముప్టి ఘాతల మోూములవసి 
దొడిదొడి పన్నెత్తురులు వంగా 
హారియు ఛాణూరుండు నను తం 
పరుషత(దుల్యు లై బవరంబు సేయ ; 200 

Pee క. 


_: బలరాముండు మున్టికునితో మల్లయుద్ధముం జేయుట :--.. 


సీరతో. దొడరి ముష్టికుందు(గవృ త్తిం 
బోరెం జూపరకు సభ్యులు చూచి వాగడ ; 


20 ద్విపద భాగ వతము, 


హారిరాములకు జయంబయ్యెడుననుచు 
సురలు దీవించిరి, శోకించి పౌరు 


a (శీకృష్ణబలతాములలాంచి పోఠులు శోకించుట ;_ 


6 లక్క_టా |! ఈకంసుండతి పాపకర్శం 
జెక్కడి యాబాలురెక్కడీ ఫీర 
లెక్కడననిం జూడ కెట్లుగావించె 
నక్క_టా! వారించరై రి యెవ్యరును, 
ఈసుకుమారుల నిటుసేయ (దనకు 
దోసంబు. దిట్టును దూరును గాదె?! 
పరుపుత రీవులతో బవరంబు చేయ 
హారిమేను భర్జకణాంచితంబగుచు 
'వివళి తాంభోజంబువిధ మొం దెజూడు 
డీవాసు జేవులకీ బారిగడపు 
దై వమాయని(మొక్కి_ తరుణులు వగువ; 
చేవకియును వసుదేవుడు (బీతి 
గోవిందబలుల. గనుంగాని వంతనొంది 


మః (శ్రీకృష్ణుండు చాణూరుని జంవుట :_ 


రప్యుడు దన్నుజూరి. యామహాజట్టి. 
దప్పళం జూచి యుదత కే కి మెటుసి 

ధి --=౨ 
విడికిటం బొడిచినం బెంపేది వాండు 
వడియొడ్డ. నిల్చి యాపంకజోజరుని' 
వకుంబు శిరమున, వడిణాశుట్లయును ;, 


210 





మధుర కౌండము. 21 


ఈఠఖీంచి హారివాని వెనుకకు (దోచి 
కుడిధెటవటి పలుకులు (దిప్పి చేల 

రు ఆం 
బడవై చి తన్ని గొబ్బున మోందికుఆికి 
మెడం దొక్కి._ యినుమున మ్మైెట మోూదినట్లు 
తడబడ ముస్లి ఘాతల మేను నొంప ; 
వెగశాంది (పృమైమ్ము విజిగి గుండియలు 
పగిలి ఇబాణబూరుందడు (పాణముల్‌ విడి చె, 


---: బలరాముండు ముష్ట్రకుని జంపుట :-- 


అప్పుడు ముష్టికుండమరులీథీ.౦పం 

జెప్ప 'బెట్టులుగాంగ సనిరితోడందొడరి 
ఫులులచందమున సుబ్బుచుం బొంగివాంగీ 
బలులులాయంబులపగిడి దాటుచును 

పాయుచు జాయుచు చబాహార్హళముల 

(వేయుచు నాగింజెక్కు_ విఢములం బోర ; 
(దిష్టించి చూపర దిగులొంద నిలిచి 
ముష్టికుండడరి రాముని బెట్టుం బొడువ 
_ఫాలంబు వగిలి తప్పక నెత్తురొలుక 

నేలపై బడి లేచి సీలాంబరుండా 220 
పిడుగు (వేసిన భంగిణిడికిటంబొడువC 
బడితన్నుకొని చెట్టిపాణముల్‌ విడిచె; 

గతుండైన ముష్ట్రైకులో ని వానితమ్ము. 
డతిబలాథ్యు డు కూటుండను వాయు సీరిం 
జోకుంబోకని చాయి పొరిముస్ప్రంబొడువ 
యాకూటు. "దెకటార్చి “యాన్ని మిన్న దువ. 
గోనల(ప్రభృతులొక్కొ_ట యేడుగురను 


22. ద్విపద భాగవతము, 


వాసుదేవుడు వారివధియించె నంత 
గనుంగొని మల్లవర్లమువారు వారుటయును 
యనిపుపావలిం జూచి య చ్చెరువం దె, 


క కంసుడు ముష్ట్రకచాణూరులు మడియుట(జబూచితన 
చీనాపతులతోం బలుకుట :._. 


భోజభూపతి వారు పొలియుటజూ చి 
రాజనంబెడలి బోరన న్మశులొలుక 
వడి నాద్యముల (మోత వారించితనదు 
పడ వాళ్ళ ణిలిచి నిర్భయవృ_ర్తింబలికి, 
64 జ పాపకర్మ్ముల నిరువురనీళ్ల 
(చావీంచ్హి వసుదేవుందునుమూడి, నంద 
గోవునియిల్లు ముట్టుకొని చెఅరోట్టి 
గోపాలకులంబట్టికొని, యుగసేను 
దండించుడఐ భో :జధరణీనుకాడు 
దండిమాటలకట్లి ఊజానవాంతకుండు 280 


జక (శ్రీకృష్ణుడు కోపిం-చి' కంసుని వై లంఘించి యీాక్సీ చంపుట ;- 
గిరిశ్సంగమునకు లంఘించు సింవాంబు 
కరణి ద్శన దనుకలిమింది శెగయ, 
కనిభోజపతి కేలఖడ్డమంకించి 
కొని యాజికదుణంగం గొరనవ్వు వెలయ 
నురగంబు పథీ,[దుడొడియు చందమున 
కరచాలులోలునుగతశ 'కింబట్టి 2 
కొన వెం[టుకలు వట్టి గొరగొరసీడ్చి ... 
వసుమతింబడలదోచి వడ మాదికుటికి ” 


మధుర కొండము, 2£ 


పిడికిళ్ళనొప్పింపం భరికిపాణములు 
యొడలికింబెడంచూయ నొప్పార కంను 
ఘనక లేబరము రంగము వాయనీడ్చీ 
యనుపమధ్వనింబేర్చి యార్చి మురారి 
యతనితమ్ములు సునాభక్రోధనాభు 
లతినత్వు లెనమం(జమలపాణి చంపి; 
నప్పుడు పొరులయార్వ్పులు నింగి 
నుప్పొంగి బహుపాశకో కులంకెలంగా, 


=: కంసుని మరణము.గసి డేవతలు హారి ంచుట వలా 


భవకమలానన్మపఫముఖ జేవతలు 
(పవిమలంబుగ . (బణుతించి రెలమి 
దివిబీటకొనిోమోసె చేవధుందుభులు 
దివిజకామినులు న ర్హించిరింపార ; 840 
పొరింబారి మంజారపుస్న్పవర్ష ములు 
సురకోటి జేనకీసుతుమూంజంగురిసి 
రంతట, కంసుండు హతుడెట యెతింగి 
యంతఃఫవురాంగనలడలుదీపింప 
నడుగులు తడబడ నార లా కలలో 
సుడివడి లోగుంది నృక్కి. బల్వడిని, 
నురములశిరముల నారి మోదుకొనుచు 
“పరిపరివిధముల పలవించి మిగుల 
నార్తనాదంబుల నండందంబాొగిలి 


న కంసుని స్రీలు తమపతి మరణమునకు విలపించుట : === 
భర్తపై (వాలుచు బదూుభంగి నొగిలి 
హో! యని యేడ్నుచు హా నాథ! యనుచు 


94 ద్విపద భాగవతము, 


పోయి తే! మము బాసి భోజవంశాఢ్య! 
కటకటా! కోకానంగాలంగ మమ్ము 
నిటజూడపించుక యేలలాకొ నవు? 
ఇనుండు నీమోందట మెండరానోడు; 
ననిలుండు నీమీద నటఏవీవ వెజుచు; 
ననలుంకు తీ_వార్చులడరింపనోడు; 
ననిమిపాదులు మోకు నడకుదు రెపుడు; 
సీయాజ్ఞ నీలావు సీరాజనంబు 
సియొప్పు సీజేర్ను పిమంచితనము 250 
(వేయవారలచేత వేల్సిడినడంగి 
మాయమెపోయి లే మనుజ బే వేండ |»? 
అని బహుభంగుల నార్తలెవాగ్గుల 
వనితలనూరార్చి వాసు బేవ్రుండు 


-: శ్రీకృముడు కారాగృహమునుండి చేవకీవసు బేవులను చిడిపించుట :- 


కారాగ్భవాంబున( గడునొచ్చియున్న 
వీరుని వసుచేవు, వెలంది దేనకిని, 
గనివారికాలి సంకివయలూడ్పించి 
వినయంబుతో (మొక్క. వెజలందివారు 
గోవిండవాలులం గన్లొని తమపాలి 
టైవంబులసి, యాత్మండలంచిరిగాని 

తనయ భావంబుగాంయలంచక యున్న. 
తనవమూాయ హారి మోపహతమముంారించ 
చన్నుల చాలును సమ్మ దాాశువులు | 
కన్నుల దొరల న క్యాంతొాలలాను 


సుతులంగాంగిటం జేర్చి శోకంబుందక్కి. 
యతులితంబగు[ పేమ నందందంజూడ 

వసు చేవ్రండును బు[తవరుల నీశీంచి 
యనమాననుగుంపీము నక్కునంజేర్చి 
పుణ్యాత్మ! మోయట్టి వు(తులంగాంచి 
వుణ్యకీ ర్పులంగంటి వుణ్యుండ నైతి; 260 
నింతగాలము మిమ్ము పికీంపలేక 
నంతాపమందు-చు శ(తులచేతం 

బడని వాధలంబడీ పసువు చుండితిమి ; 
కడపట! నినుజూడగంటిమి నేడు; 
జన్లుజన్హాఠతర నంచిత"ఘములు 
చిన్నయ ! నినుం దలంచిన మాత మేంగు, 
మహాసీయ! సీపు కుమారు(డవై తి 
విపాపరంబుల మాకు నేమిటంగొఅత ? 
అనియున్న గసరుల న త్యాదరలీలం 
గనుంగొని శౌరి యుత్క్టటశామ్స్ప్సండగుచు 


అ శ్రీకృమ్ణుండు త ల్లి శం(డులం జూచి చింతించుట === 


“ మానిమి.త్తముల దుర్శునుజులచేతం 
బూసి బహూ క్లేశ ములు విరాకుంగ లిగా, 
జనియించినవు దే యిచ్చటనున్న వెజుచి 
యనఘఫు ! నందుని యింటికనిచిన, వారు 
బాల్యంబు మొదలుగా భ క్రిబోమ్‌ంపం 
గాల్యవ _ర్హృనల మెలంగ కాంచితింగాని 
యప్పటప్పటికి మమ్మరసి Sa: 
జెప్పిన పంసేయ సిద్ధాచవయ్యె ; 


26 


ద్విపద భాగ వతము, 


తనయుడు జయించి తల్లి దం[డులకు 
ననుపమంబగుభ క్రి నరయకోండినను 270 
దనయ. ండెః ఆతడు తల్లీ యవ్వనము. 
గానకొని తెగయజూచు గొడ్డలిగాక !'” 


ళ్‌ 


య. 


శ 


అనిభ క్రి సూరార్చి యయ్య్యు[గ సేనుం 
గనుంగొని కౌగిటగదియించి, శేరి 
సరాజ్యమంతయు నిర్ణ యవృ త్తి. 
(గూరుడై తానెకె కొని యంతంబో క 
యాక లంబెట్ట మిమ్మలంచినయ తండా 
కాకున్న పనియట్లగాక పోరాదు 
పీనమానసులై న యీదు ర్మాత్ములకుం 
గానంజింతింపక  గంసాదిసుతుల 

కన్ని సంస్కా_ఠాదులర్ధిC జేయింప్ర 
(పాజ్ఞలవవ్రలం జనిచి వేవేగ 

'రాజ్య భారము. దాల్సిరమణ మా కెల్ల 
పూజ్యుండవై లీల భామిపాలింవు”, 
మనుటయు కారింజూచి యయ్యు[గ సేనుం 
డనఘ! నన్ని మ్మూటలాడంగందగు నె ? 
హీనుండనతివృద్ధ సీరాజ్యభరము 
వూననాక రం బె! ఫుండరీకాతు. ! 

వసు టేవుంబట్టంబు వలనొప్పంగట్టి 
యసమానగలతిని రాజ్యము నీవెతీర్పు; 280 
కన్నులు చల్లగా౫లశకాలమె ల్ల 


66 


మధురకాండము. 2" 


నిన్ను జూచుచు [బీతి సెడద కృష్ణ!” 
౭ 

అనుచుయబల్కి_న శౌరి యారాజుజబూచి 
వినయంబు సీతియు వెలయ నిట్లనియె. 
యాదవులకు రాజ్యమర్హ కృత్యములు 
గాదు యయాతి వాక్యము(దోయరాదు; 
కావున సనా వూ కవు 

వు (మాజ్య సీయలకే 
సీవెపాలించిమన్నించు, చాందవుల 
రప్పించి వారికి 'రాజ్యంబులిచ్చి 
తప్పక చున దయ చనేలుకొొనుము. 
నిఖలభూపతులును నింఫుసేయంగ 
నుఖలీలనుండు; కంసుని వంతమాను””. 
మనిపల్క్‌. యాతిని ననసీభ రంజు. 
నొనకొనువుని సీయకొలివి మురారి 


3 శ్లీకవ్షంండు నందుని కడకు వచ్చుట 3 


బలుండుందానును నందుపాలిశే తెంచి 
కలిసి యాతనిం జక్క. కౌంగిట. జేర్చి 
భోజాధిపతియింటం బొలుచు వస్తువులు 
రాజ్య యోగ్యములై న రవణంబులిచ్చి 
యతని మన్నించి నెయ్యము తియ్యదనము 
నతిగారవంబున నమరనిట్లనియ, 290 
సీవ్ర సినతియును నెమ్మింోవించి 
(పోవ (బతికిన (పోఢల మేము 

తల్లి యు(దం(డియు ధనములియ్యముసు 
చెల్ల బంధువులును నిటమాకునీవ ; 
మండలోపలికి నెమ్మది నేంగి మోర 


ల్సిన 


ద్విపదభాగవతము. 


లండణటిసేమంబులడీగి తిమనుండు ; 
యీనాజుదినముల యీలోనె నచటి 

"శ్రీ జీంగుబెంచెద సీవంత మాను”, 
మని వారి నూరార్చి యనుప నందుండు. 
జనియె గో పాలకసమితియుందాను, 
అంతట నిళ్ళ్శంక నారా।తి సౌఖ్య 
నంతోవలీలలు నలిపిరింపొంద, 
మరునాడు సౌరి కుమారులజూచి 


=: (శ్రీకృమ్షుండు తనగురువగు గర్ద్యునివద్ద విద్యల నభ్యసించుట :- 


తెరగొప్ప నద్దురుద్విజుల రప్పించి. 
కాలోపనయననంస్మా_ రాదివిధులు. 

గాలోచిత [కియగతులు. జెప్పీంప 

యదుకులాగ త గురుండ గు గర్ల్యువలనం 

జదువొప్ప వేదశా స్ర్రములభ్యసించి 

యెజుక సాధింవుడంచను వి(ప్రనింట 
యటవదినాల్లువిద్యలు నభ్యసించి కి(0 


కే శ్ర్రీకృమ్ణుండు గర్జ్యుని గురుదథీ,ణం గోరుమునుట ;____ 


గురువలబూజించి కొలిచి మన్నించి 

“ గురులార! యేసీకు గురుదటీ ణార్భ 
మిర వార నుదినున్నయీప్పి తార్థముల 
దరమిడికొనివత్తు దయ వండు మనిన 
నతడు భార వ్రయాయదాను నటవిచారించి 
పితబలాథ్యుని గృము నెణీగీ యిట్లనియె, 


మధురకొండమూ. 29 


పప! (ప్రభాసతీర్ణమందు మునిగి చనిపోయిన కుమారుని 
తెచ్చి ెట్టుమని (శ్రీకృష్ణుని గర్ల్యు(డు కోరుట : 
66 తనర (వ బానతీర్ధములోనందొల్లి 
మునిగిపోయినపు(తు మొగి దెచ్చియిమ్ము 
'డిదిదువ్య_ర ఫు కార్యమిటు నేయులి డనిన 
యగుంగాకయని[వీతి హలియునుదాను 
నగణి తాయుథ వూర్ణ మగుర థం బెక్కి 


లే + ్రేకృష్ణుని సముద్రుడు పూజించి వచ్చినపని. దెలియ 
జప్పుమనుట :._ సన్ను 

చనుజేర; నెదులేల జలరాశి (మొక్కి. 
యనుపమది వ్యర త్నాళిబూ జించి 

“1 తామరసాతు! మాగవ! లోకవంద్య! 
వమి విచ్చేసితిరెజింగింవు””మనుండు; 

“ తొడరి మాగురువువు[త్రుని మింగినాండ 
వుడుకక దెచ్చి మాకొవ్పించు” మనిన; 

ఈ నాశేమిపని యిది! నాలోననుండి 
భ్రీకరా కారుండు పృథుకంవురూవు. 810 
డగురాశుసుడు(మిం7గి” ననిచెప్ప శెెరి 
యగణితశ కిని యంబోధినుజికి 
వేడచోరునిందొల్లి విడళించుభంగి 
నాదుష్టదనుజుని యడగించి వాని 
కడుపు ” 'నున్న శంఖము పుచ్చుకొనుచు 
తడయక వెడలి రథంబెక్కి కదలి 

1డిది మాయ భిష్టమిది దుష్కురఫు కఃర్యమిటు శేయుండనిని” అని వాఠము, 


దినిని రెండు పాదములుగా విభజింప వీలులేనందున _పెవిధము7- "సరిదిద్ది యొక 
పాదముమ్మా(త్రమివ్య బడినది, 


80 


ద్విపద భాగ వతము, 


ము! (శ్రీకృష్ణుండు యమలోక మునకు నెళ్ళీ గురువుతుని 


ళా 


యనువ్రలను చెచ్చుట ఫు 


కాలుని వురము దగ్గర వచ్చిశేరి 
కాలమేఘధ్వనిగతి శంఖరవము 
చేసిన, యముండుగాసిల్లి య్‌ కెంచి 
యాకౌెరి బొడగాంచి యర్థిపూజించి 
యేమి వేంచేసితిరిందిరాదిశ | 
నామిోద కృపం బేసి నాశెజింగింపు” 
మనవుండు ోగురువు(తు నక్కటా! ఏల 
కొనివచ్చినాండవు! కోరి నాకొనలప” 
మనవుండు సమవ ర్తి యః 'విప్రతనయు 
గొనివచ్చి వెనలోకగురునకు నిచ్చె. 
వపార జమునింటి కేంగిన. సుతుని 
కోపించి లావునంగొనివచ్చి శేరి 
గురులముందజం బెట్ట నోవిందు-జూచి 
హరుషనిర్భర చిత్తుండై పలి కెనతండు $20 
భూరిన తాష్టథ్యులు ॥ ఫుణ్యమాన సులు 
కారణవురుషులుగా రె! ఎవరికి 6 
జమునిల్లుంజొచ్చినజత్తువుందెచ్చు 
నవితస త్వాఢ్యులీయవనిలోగలరె। 
నాకోర్కి_ దీర్చితి నావుత్రునిచ్చి 
యాకల్పసుఖలీల యఫుగాక మోకు”, 
అనియర్థి దీవించి యమ్వి(ప్రవరుఃడు 
తనర వీశొ_ల్ప నిద్దజు రథం బెక్కి 
యమరపట్టణతుల్యమైపోల్సు మధుర 
కమరలోకార్చితులరుబెంచిరెలమి., 


మధురకొౌండము, 


తల్లి దం(డులకును దగును నేను 

వల్ల భునకు (మొక్కి. వారిజోడరుండు 
మతిసురాచార్వు. డై మాన్యుండై వాల్పు 
నతని నుద్ధవుండనుయాడవు జూచి 


తనరార మన్నించి తగంగాయగిలించి 
కొని బుజ్జగించి (మొక్కు_చు సిరివలికె, 
“ ఏపార ((వేపన్ణకేగ్న యానంత 
గోపయకోదలంగెాెమరార గాంచి 
మక్కువ వారినేమములెల్ల నడిగి 
(మొక్కి_తినను, నేము మొగిళమ్ముంజూడ 
వ చ్చెదమను, వేగ వసుబేవు దొంటి 
యిచ్చటిచుట్టాలు యేమును గలసి 
యున్నారమను, మమ్మును సేనుండు 
మన్నించునని చెప్పు, మండలోలోల్లు 
నగొపాలకుల నెల్ల గోరి వేర్వేర 
నేపార నక్కు_ననిడినంటి ననుము; 
నను-బాసి మదన బాణములలో చారి 
ఘనమైన విర హోగ్నిం (గాయగుచునున్న 
వల్లవనతుల నెవ్వగ లెల్ల దీర్న . 
చెట్లుటిలోనచే న తెంతుననుము 
వామ్మన్న”” నయ్యదు వుంగ వుండెలమి 
(కమ్ముర రథ మెక్కి. కదలి మాపటికి( 
గర మొప్ప రవిక న్య కాతీర భూమి 
బోొరి గిన్న రేశునివురి రోణిసేసి 


81 


82 


ద్విపద భొగవతము, 


నకలనంపదలకు నదన మెపొలు చు 
నకలంకగతి మందకరి౫ నుద్ధవుండు 
తనరాక చనెరిగింపం దగ నందుండెదుఠు 


: నందుండు ఉద్ధవుని పూజించి (న్రీకృమ్ణునివృ త్తాంత 


యీ. 


మడుగుట ;. 


చనుదెంచి యతనికి సాష్టాంగ మె అంగి 


కొనిపోయి సెక్కు_భంగులం బూజసేసి 


యనుపమ్మవీతిమై నప్పుణ్యధనుని 840 
యలవడ మజ్జనయాహాోరవిధుల, 

నలయక దీర్బించి యతేనికిట్లనియె, 

డేవకియును వసుబేవుండు సుఖులె! 

కోవిద గామణి కొడుకులుంచాను 


సుర చిర్మవీకిమై సుఖమున్న వాంజె! 


హరిమమ్ముందలంచునే యప్పటప్పటికి? 
సురలోక నె రిం గంసుని నేలయాల్ని 
Qe 
ధరణిరాజ్యము. వానితం[డికి నొనంగి 
యన్నయుండమ్ముండు నతులిత[పేమ 
2 
నున్నాగరె సౌఖ్యులె, యుద్ధ వాచార్యః 
బబురక్క_్ససులహారింబడి. చావసీక 
చెలంగు మహాధావలళిఖింయగాయనీక 
యహివిపానలవహ్ని నడగంగనీక 
మవానీయమగువాన మడియంగ సీక 
యప్పటప్ప టికి మమ్మరసి గండములు 
దవ్పీంచి రటీంచె. దాన వారాతి, 


మధుర కౌండము, 88 


కడపట. జనుంజూడం. గానక యేముం 

బొడవడం బొక్క్కంబోలు రాజాయ; 

నతనివి(క్రమలీల లాత్మల యందు 

నతతంబు దలంచి నిశ్చలవృక్తులగుచు ఏ్‌5్‌0 
(పేపల్లె విహరించు వెలందులుపతులు 

నాపూర్ణ ధన్యులు యగుదు రేవాద్దు 

వమూయింటంబెరిగిన మంబెమేలమున 

నాయన్న దమ్ముల నాళ్ళేజులనుచుం 

దలంతుము ేవతాతనువులు గాక 

యిలసిట్ట విికమంబెవరికి గలదు*ి) 


2 ఉద్ధవుండు (శ్రీకృష్ణుని గుణించి యశోదానందులకుంజెప్పుట :- 


అనిపల్కి. నందుండు నయ్యశోడయును 


మనమున వర్ణించి (మాన్న్చడి మేను 
గరుపార హార్హా(శుకణములు దొరుగం 
బొరింబొరి. జి[తరూవులుభంగి నున్న 
యాదంపతులం జూచి యనియు నుద్ధవుండు. 
వేదాంతవిదుండె న విషసియందుం 
a అ 

బూని మిోాచి క్యాభఖములుం బెట్టినారు 
కాన యందును బుణ్యక రు లు మారు, 
కృష్ణ! జనారన! కేశవ! శౌరి! 

ప్రా ద 
విష్ణు! నారాయణ! వేదాంత వేద్య! 
అని తలంచిన వారికఘములు వొలియు. 
'జనుపార వారల. బెంచి పోవీంప 
మిోాభాగగ్టముహినుకు మితి. వేరె కలది! 


84 


శోభనాఢ్యులమిమ్ముం జూడంగ(గలిగ; 860 
హారికిని మోమోా(ది యర్మి లి భునము 
సొరిది మిమ్మందటేం జూడంగ వచ్చు 
జననంబు మరణంబు శత్రులు హితులు 
తనువులింద్రియములు తల్లి దం[డులును 
నతని కెవరు లేరు యతంజ యందటికిం 
బతి, జగత్పతి, రామపతి, సరషనము(దు, 
నిర్లుణుండ య్యును సిఖలంబుం1[ దావ 
న్వన్తాదులకు వచ్చు స ర్వాత్ముండతండు; 
అతండు స ర్వాత్ములయం టె కాప్రండు 
నతని వ్యతిరి _కమదిలేదు దల”, 
అనియిట్లు బోధించి నవ్విభావరియుం 
జనియె నంతట గోపసతులొప్ప పెరుగు 


-: ఉద్ధవుడు (వేతలం గన్లానుట :- 


(ద్రచ్చుచు ఘుమఘుమధ్యనులతోోయగృన్లు 

సచ్చరి(త్రముం చాడు సామగానములు 

ఘోషింప నంతనర్కు_.ండుదోయ వినయ 

భాషణు(డగు నెదుుపవరుండు వెడలి 

యరడంబు వెననెక్కీ. యమునకు నరిగి 

తరమిడి కాలోచిత; బులు. దీర్చి 

చనుబెంచి వల్ల వనతుల సిక్రీంచి 

యనునయో కుల వారినండజుం బిలిచి 870 
తప్పకకృష్ణుండు తమతోడ మున్ను 

చెప్పినమూటలు "నేర్చుగాం జెప్ప 


విని నోవనరవుణులు వెజలోంది యతసిం 
గనుంగగొసి పలికిరుద్ధత జామ్సులగుచు. 


= విరవో _ర్లఅగు నోపభామినులు ఉద్ధవునింజూచి పలుకుట ?- 


“ హారి నిన్ను (బు _త్రేర నరుదెంచి య-త 


శ 


చ 


వరయకోడకును నవ్వా_ర్హలుం జెప్పి 
యూర కె పొ వేల? ఒగిమమ్ముం జూచి 
చేరి స్యామిహీతంబు. చె ప్పెదుగాక | 
ఇట నింక నెనరువారెవ్వరు గలరు! 
కటకటా! మ మేల కవులాయుండడుగు! 
అడిగెడివాండైన నరుబేండె యిట్లు 
విడుచు నే వమ్ము సీవిరహాగ్ని నడుమ?” 
అని పల్కి. కృష్ణుని యంగ ంబుసోబగుం 
దను బారులీలలు, తనువుచిత్శమున( 

(గై తన విరవోగ్నీ గుఠునులు వార 
నత్మలోడరులు సిగ్గరి యాడి పాడి 
యుకయింతి కుసుమ గు చ్చోద్ధూతమధువు+ 
(బకటితంబుగ లగోలి పాడుచునున్న 
మధుపంబుం జూవీ నెన్నుది మాటువెట్టి 
మధురగర్యోో క్షి నున్మాదియై పలికే, 880 


= నోవీశఠకల విరవాము = 


చంచరీకమ! నీవు చంచలాత్ళుండవు 
వంచకుండవు వుష్పవతుల. గ్‌లింతు 
నిలిచినశాలున నిలువశే(ప్రొద్దు 


86 


ఛా 


మలినాంగు.డవు దానమహీమ కాసింతు 
వెచ్చోటికై నను చేంగుదుగాని 
మచ్చిక కల్పునా? వురియొల్ల ; నీవు 
పత పాతివి నీవు బహుచుంబకుండవు 
పీశ్రీంప నివి నై-జవిద్యలు సీక్రు | 
వలయ్య! మధుకర! ఈపుష్సర సము 


(గోలెడు వేడుక. గులకాంత మీడ 


నెయ్యంబు వదలెడు వనినురదాసియంత. . 
దయ్యే నొవ్యచే దర్పకుంజేత?” 
అని పెక్కు_భంగుల నన్యాపటేశ 
మునం బల్కు_చున్న యప్వ్పొలంతులం జూచి 
యల్ల న నుద్ధవుండాకృెష్ణు మాట 
లెల్లను బల్కుట యెొటీలి యిట్లనియె, 

య౧ ae) ॥ 


అ ఉద్ధవుడు గోవీకల నూరార్చట ఫి అణాల 


దానతపోధ్యానధర్శవ_ర్తనల 

కై నను గలుగ దీహరిభ క్రి పెంపు 

తనయులంబతులను డల్లీదం(దులను 
యనుగులంజుట్టాలనందటీ విడిచి తి! 
హారియందు నలా నై తిరిగాన 

నిరవార మా భాగ్య మేమని చెప్ప! 

హరి వేడ్క_ మాతోడ ననుమన్న పలుకు 

జెర వేది చెప్పడ వినుడు యిండటును 

న ర్వేం్య దియంబులు నమత జోవీంచు . 

నిర్విక ల్పజ్ఞాన! ధిమైన నన్ను 


విర హోగ్ని చనిపమున వెలుపల మణచి 
నరను యోగ ధ్యానపరులచంద మున 
పరమానుర కి హృత్సద ంబులందు 
ఆం" అలీ 
చిరలీల నిలిచి ఛభజింవ్రుటంజేసి 
మిాతలంవులయందు మెలయదుంగాని 
మాతో వియోగ మేమియు లేదు మాకు 
నిచ్చట పనింజూడ చెటింగి మోకడకు 
వచ్చెదననియె నవ్యసుచేవతనయుల” 
డనిచెప్ప, నుద్ధవా చార్యుని. జూచి 
మనసిజోన్నాదులై మగువలిటనిరి. 
> Hane ag) 


ఎ 2 గోకికలు (శ్రీకృష్ణుని రూపును జేస్ట్రలును వర్షించుట రాకా 


“నల్లని మేనున్నత మైన యురముః 
దెల్లదమ్ముల మించు తెలిగన్ను గవయు 
నెరిజడ చొల్లెము బిటలరేఖయును 
జిరునవ్వుమోమును జేత వేణువును 400 
నాయతబాహులు నధరంపుశెంపు 
పాయక జగిమించు పసి(డి చేలయును 
'దలంబురిపెనప్రు కదంబమంజరియు 
ధళధళ వెలుంగడు దంత దీధితియుం 
గలరూవు మోమున ఫ్‌ 
తలంచకుండిన నుండు తలంచిన నుంశు 
'కలలందు మాతోడం గవయుచు- నుండు 
_నెన్నడు వచ్చునో యింది రావిభు(డు 


క] కటా శా గా 


కలల సెనప్పు, “ఈ వద్యపాద ముక్క. శే కన్పడుచున్న డి, 


88 


ద్విపదఖు గవతము, 


కన్నులాక లి తీర్పంయలుగునో?” అనుచు. 
తరుణులు (పేమనుద్ధవుం జూచి “మమ్ము 
నెరవుగాం. జూడక నిందు రమ్మునుచు 
నిక్కడం గృమ్హండు, ఇందడజు. జూడ 
గొక్కెరరక్క_సుం. గూల్చిన చోటు; 
గిరికొని యున్నది శేళిమెంజూడ 
హరిచేత' గతజన్ముండభ దై త్య వొక్క; 
యావులం. గృపను మన్నుందటి. గాచి 
గోవిందుండె త్తిన గోవర్ధన్మాద్రి; 

సఖులు. దానును శాం చల్లులు గుడిచి 
సుఖలీల నుండిరి సురపొన్న నీడ; త్త10 
నీసె సె కతస్థలి నిందిరావిభుండు 

శాసశేళి. జరించు రమణులు చాను; 
జల్ల ని యారూపచాయ మురారి 

పిల్ల (గొలూదు గోపికలాత మెచ్చ; 
సాపొన్నకిందంబో హారి వేడ్క లెల్ల 
గోవికలలుక (గ్రక్కున (మెక్కి. తీర్చ; 
బలభ[దుండును దాను బసుల మేవుచును 
యలమి చిమ్మనబంతు లిచ్చట నాడు; 
పొలుచు సీగురివిండ పొదరిండ్లలోన 
జలజలోచన. (గ్రీడ సలిపి మాధవుడు 


.అమ్మాని పీడ నాకిజీ. గొశిలించి 


తమ్ము బసాదించె "తామర సాకు” 
డస పెక్కు_భంగుల హరి విచారములు 


"గత జన్మయఫు దె త్యు డొక్క... ' 


మధుర కౌండము, 89 


అ ఉద్ధవుడు గోపికల మాటలను విని వారి వుణ్యామున కై 


తనరార (జెప్ప నుద్ధవుండు చిత్తమున; 

66 పీత్రు దన్యాత్ములు పీరు పావనులు 
పీంకి శెరికి వేరు లేదెందు 
పిరలం గనుగొంట విష్ణుని“ ంట 
పీరికై హరివచ్చి _వేపళ్లెం జెరిగ 
నిన్ని చంశంబుల నిమంజవారి 
మన్నించి కృష్ణుండు మమత వాపీంచి 420 
నామోం౭దC గృపంగల్లి నన్ను మన్ని ౧చి 
యీామహో శకార్యార్థ మటు వచ్చె నారి 
యిది జన్హ ఫలసార మిదిదోవమూార 
మిడ్‌ గదా సౌభాగ్య మిదిగ దా యోగ్య”? 
మని నంతసిల్లుచు, నతివలుందాను 
జనుదెంచి (పేమ మజ్జనభోజనములు 
సలిపి, గోపికలు నిచ్చలు మానసముల 
గలిసి చెప్పక విష్ణుకథ లెల్ల వినుచు; 
నందయశొోడలున్నతి. గారవింప 
మంతవా రెల్ల గమ నిందులిడ గ 
నొకకొన్ని నెలలుండి యుద్ధవుండంతే + 


---: ఉద్ధవుడు మధురానగరికి మరలుట :- 


యకలంకగతి వారలనుపంగ. గదలి 
మధురకు. జనుబెంచి మాధవుగాంచి 


40 


ద్యిపద భాగవతము, 


మధురోకీ,నచ్చటి మాటలు చెప్ప; 
నండంద నడుగుచు నప్పటప్పటికి 
ముండలోగలుగు సేమను లెల్ల వినుచు 
ననుపమయోగవి ద్యాలీల [కం 
తను-బొంజంగోరిన తరుణి నెంతయును 


oe. (శ్రీకృన్లుడు కుబ్బయ భీష్టమును నెర వేర్చుట :-- 


గరిగామియగు గంధగారకి యింటి 

కరుబేర నది శౌరియడుగుల శెజుంగి 480 
మజ్జన భోజన మహిత సౌఖ్యముల 

నజ్జగన్నాథున కతిభకి (శనుపం 

బువ్వులనజ్జ పై వుండరీ కాకు 

డ మేళం గృప నంగజాహావ శీలి 

దాని యభీస్థ్రంబు దయనిచ్చి జ "5 


--:(శ్రీకృష్ణుండు అ్మకూరుని మందిరమునకు. జనుట :-- 


మానుగా న్మకూరుమందిరంబునకు. 

జను జేర చెదురుగా జనియు నొండొరుకు 
వినతు(డై చనుదెంచి వే తెజంగులను 

గ ౦ధమాల్యాంబర ఘనభూప ణఅముల 


—! అ్మకూూడండు (శ్రీకృష్ణుని స్తుతియించుట :_ 


బంధురార్భనలిచ్చి (పణుతుండై నిలిచి 
é మాన్యుండ నైతిని మత్కులం బెల్ల 


మధురకెండము. 41 


ఢన్యమై వెలుంగొందె తామర సాత్‌ |! 
కులమున రించితి కుల శె ల్‌ ర్య | 

ట్‌ ౬ ర 
నీవ భూతంబుల నెరయంబుట్టించి 
(పోవనడపంగగనో ఫు వురువుండ పీవ 
'నకలంబు. గనుంగొను సావీవి నీవ 
వసుచేవునకును చేవకికుద్నవించి 
వసుధభారము మాన్ని వై రుల నడంచి 440 
యమీయ ! నీచేత శసుర సై న్యంబు 
అతో హిణిశతంబణ౮ పోగలదు ఇ 
చే--బంధంబులుం దెలియంగ లేక 
మోహాంధు(డై న నామోహపాశములుం 
'డెగలోసి నాకోర్కి తెజహానతిమ్ము 
నగుణసిరుణరూప |! సత్యనల్లాప (11 

౧ ౧౧ 
అని వేడుకొనియెడు న్మకూరుం జూచి 


పత. (శ్రీకృష్ణుడు అ[కూరుని వపొండవులనేమము నరయుటశ్రై 
హాసి నావురికి. బుతెంచుట :--- 
ది Qa 


“ అనఘ ! వితృపివ్యుండ వాత్శబంధుండవు 
నరనవా(క్చాథీని సౌమ్యచిత్తుడవు 
పరమాపు (డవు మాకు బంధులలోన 
సీయట్టి చెలి కాండు సీయట్టి సుకృతి 
సీయట్టి సుజ్ఞాననిధె యందుగలండు ? 
మాతం[డియట్లట్ల మన్ను విశ్సీంచి 

౧౧6౬౧ 


టు రూ వలా కానన లలా లాడాలి నానా రాలా లతని పారాను నోనానాలునయాండననాముననున గొమయుగాననిజిమంనినవాలొనషుకా. 





[పద్యపాద మొక్క టు కన్పడుచున్నది, 


42 ద్విపద 'భొగవతము, 


యో తెజుంగని చెప్పు దేకార్య మైన కేక 
ననిపల్మి_ కమలాముండ(కూరుం జూచి 
తన రార చఇాంధవత్వముందోంపం బలిశె, 
ఆనకదుందుభీయనుజ ! ధర్ధాత్మ | 
మేనత్త మాకు నర్భిలి తల్లికం"కు 
"పెనిమిటి గడచన్న బీడ్డలుందాను 
మనహ్వ్య లేక యున్మ్శలికతోంగొంతి శ్రర 
(కూ రాత్ముండగు కావ కుదురు నేయున్న 
యారాజ ఫుష[తులు యనమపాహసులు 
తమ్ముని పాలు, దత్త నయులకిచ్చి 
నసెముదినుండగ నేరయానృపతి 

వారికి వీరిక్తి వసుధశకై (బోర 

సీరనంబున మింద నెట్లుగాగలదొ ? 
కరివ్రరిశేగి యక్క_డ పాండుసుతుల 
నరసి యిచ్చటి సేమమంతయు. జెప్పి 
“గర్వితుండగు కంసుం గడపి తజ్జనకు 
నుర్వి యేలింవ్రుచున్నా రమనుము 

ధ తే రాము) చందంబుం "దెలిసి 

మతులెల్లం దెలిసి (కమ్ముర వేగరము 
పొమ్ముందజకుంగట్న ములు భూషణములు 
సవరం ” చెప్పించి యిచ్చి యాలోన 
నుద్ధవుండును దాను నొగియింటి కరిగి 
బద్ధానురాగుండై పద్య్ధాముడుం డె, 


ఛా 
CaS 





' దర్పితుండగు కంసక్కుదుంచి తజ్జనకు, 


వముధురకొందము, 4కి 


మ అకూరుండు హాసి నాపురి 1 బ వేసించుట సని 
అరుదార న(కూరుడట చశేీష.గ(దలి 
యర డంబు వెన నెక్కి హా స్పినావురికి 
నరిగి యాధృతరాష్టు ) నలమొగసాల 
నరదంబు డీగిపోవ నటయిం[దులీల . 460 
కొలువిచ్చి యున్న యాకురురాజు గాంచి 
యలనతంజని యల నడుగులకెజులో 
గదియసపె నుండి కాంగిటంజేర్చె ఫ్‌ 
యె a 
గదియం దనగబజం గదియం.బెటించి 
ది ద లు 
యర పూజలండన్న నషకూరుడంత 
వారియిచ్చు కట్నంబు లా'రాజుకిచ్చి 
చసీమంబులడిగి త ల్పేమంబుం జెప్పి 
(పేమ కాలోచిత్మ వీయములుం బలుక 
విడియంగ (౧ బంపించి ఏదురుని యింట 


లా అ కూరుండం విదురునియింట విడియుట టా 


విడీయు మట్లని చెప్పి ఏడుకొల్పుటయు ; 
నతని మందిరమున కరుగంగ పిదురుం 
డతులితగంధవుప్పార్చన లిచ్చి 
వొలుపార మజ్జనభోజనవిధులు 

నలిపి ఎ ద్దు మృదుశయ్యల నుండి 
వారి జనించిన మొదలె, వచ్చి మధుర 
చొరసి యులుచునుండం దుదియైనలీల 
ల(కూరుచే విని హర్చా(శులొలుక 
జ[కాయుధుని. జల్లి సాష్థ్రాంగ మెలిగి 


44 ద్విపద భాగవతము. 


వులుక లు మైం[గ్రమ్మ. బుండరీ కాత, ! 

జలళాయ ! గోవింద! శౌరి! (శ్రీకృష్ణ ! 470 
అసి భకి (గీరి ,ంచి యతని. దొడ్కొనుచుం 

జనుదెంచి పాండుని నతి యింటికడకు _ 


ఎన అ్మకూరుండు కుంతీ బేవిని గాంచి కుళల( ప్రశ్న గావించుట 1 


నరు చేర గొంతియు నకూరుం జూచి 
కర చకితాన్య యె కన్నిరు దొరుగ 
నెలులెత్సి యేడ్సుచు నెడయెన వగల 
బలుమారు పలవింప పడతి సూరార్చి 
ధర గ నండన వృకోజర పార్గకవల 

నర్జిలి కౌంగిట నండండం జేర్చి 

యందట మణిభూవణా లిం బూజించి 
కాందినీనూనుండా కమలాటీ కనియె, 

(క అమ్మ మో మేనల్గుండమ రేందవంద్యుం 
డన్ముకుందుండు మచ నరయ (6 బు తృంచె, 
పొండుమహీపతి పరలోకమరుగ 
నిండిన వగలతో నీవ్రం బ్యుతులను 
యిచ్చటి కఠరుదెంచి శెతింగి రమునిన 
వచ్చితి, నచ్చట వనుచేవుశాంటి 
మనవార లెల్ల నెమ్మది నున్నవారు 
ఘనపాపకర్ముని గంసునిం (ద్రుంచి 
ధరణిరాజ్యము వాని తండ్రికి నిచ్చి 
వారియెల్ల శ తుల నణందుచున్నాండు ; 480 
తగిన మో శ్రీట్టిదుర్ద శ నొందుకెణింగ్‌ 


వగచుచునుండు నావసుదేవసుతు(డు; 
తనవు[తులట్ల తాందలంచి సీసుతుల 
యనుంగొప్ప [1బోచునా యాంది కేయుండు ? 
దుర్యోధనాదివు(త్రులు వీరిత డం 
గ్రర్యంబు తెడబూాసి కలసీయుండుదుకె ? 
పండిశ సామంత బంధులు మిమ్ము. 
బూండుం గాొల్సినయట్ల భజియింతురమ్మ శం 


_: అ[కూరునితోంగుంటి తనకష్ట్రములను జెప్పుట :._ 


అనిపల్ము_ టయ: గొంతి య|కూరు జూచి 
యనుకంపతోడ నిట్లని యల్ల (బలికే 

66 ఆరాజు నము-యజొను యతని నందనులు 
(కూరులు (భజ వీరింగొలువంగసీరు. 
ఆదిగాక బిడ్డల నందజిదోచి 
మదియబూని బంధించి మడుగులోపలను 
గరళంబు పెట్టించి భునసర్బవితలతి' 
పరువడి గరపింపబాణగండములు 
డల(చిన ఏరును తప్పుగాంగానరు 
వలదని సుతులను వారింపండతండా 
దై వంబుక తన నింతలు శారులడంలా : 
నోవిందుతోడ మాకుశ లంబు జెప్పు 490 
వుట్టన యిల్టునుం బొరిజూచ్చివిల్లు 
నిట్టి దె మాభాగ్య మేమంచు వగవ 
బేపకి కడుపున చేవేంజవంద్యుం 
డావిన్గుడుథయించునని "పెద్ద లాడం 


46 


నానన ఫీ క్‌ 
“ ధరణీళ ! నీఫ్రును ధర్మచిత్తుండవు 


బలుకులు విందు నభాగ్యంబు కతన. 
దలంచిన తలంవులు ండలకూర్చె దైవ 
ముని చెప్పుటయు విని యమ్ర్రూరుండంత 
వినయంబుచేంగొని విదురుండు. చాను 


; అక్యూరుండు కుంభజాదులయిండ్ల కు. జనుట :._ 


లో 

దుర్యోధనాదివు(తుల గుంభజూది 
యార్యుల క ర్గాదులగు యోధవరుల 
నాపగా' జబాయాదులగు బంధుజనుల 
శీపారలోని వారియిండ్లకు నరిగి 
కుతుకంబుతో నందు కొన్నాళ్లు నిలిచి 
దృతరాష్ట్రకడ కేగి తెంవును దగవు 
'పీతవును ధర్మంబు నేర్చడం బలిశె 


క్యూరుందు ధృతరాష్ట్రనికి పీతోోక్కులనుడువుట 1 


భరతవంశాథ్య ! నీ (పతియవ్య'రెందు ! 

పొండుభూపతి సీకుం బరమభ కండు 

దండివీరుండు నిన్ను ధరణి యేలించె 500 
నాతని వుత్రులక తి బలాఢ్యులకుం 

బై తృకంబగు రాజ్య భా రంబుం బంచి 

యిచ్చిన నీకు. బెంపెక్కు. లోకముల 

“బొచ్చంబుంగ ల్ల బోవుదువధోగలతికి 


'తనయాదులగు, 2 ఈపద్యమునకుపాద మొక్క. టే కస్పట్టుచున్నది, కే బాంచంబు 
గలిగిన బోవఢోగతికి, షం 





నీవు త్రమి(తులు సీశరీరంబు 

సిఫ్రరి యా'రా జ్య మంతయు మిథ్య 
మేలుగీడను గడ మిమొందుం గాని 
కాలంబుచేతగాగని వారు తేరు 

హరి పాండు వుతుల కాళ్ళ బాంధవుండు 
హారినంతసించుట యది లెన్న మనకు 

చిత్త మేభంగియో చెప్పి నంత 

నుత, రంబీంజూచి యొయ్లునం బలి కె 

నీవాడినన్ని యు సిజమంటి, తెజలయం 
గావింతు నటదైవగతి యెట్టిదగునా 1 
అమృత తుల్యములు పీవాడు వాక్యములు 
కమలనాభునకు నీ(క్రమ మెతింగింపు *” 
మనిపల్కి_, హ౭కుపాయనమిచ్చి యతనిం 
డనరార6 బూజించి దయ పీడుకొ ల్ప 
నరిగిపాండవులతో నంతయుంజెప్పి 
యరయ సాఖ్యమునొంది య[కూరుండంత, 510 


---, కంసుని భార్యలు మగ భెసునివద్ద మొటుయిడుట ;=ాాా 


అస్పియు నన పటన న కంసు భార్య 
లసి కుండను మగథాదీశు సుతలు 
హరీచేతం దమభర్హ యడంగిన దుఃఖ 
పరఠరవశ లె తండిపాలి శే తెంచి 

రా 
యడుగుల పై ంబడీ యడలూనం జెప్ప. 


యమిత, 


48 


శ్వా 
ఛా 


మధుర కౌండము, 


గడురోపుభివణా (గ హూవృత్సింయులిశె 
ఈ ద చకేమిరా |! కృష్ణుండే యింత సేసె! 
భూపునయాదవంబుగ సీయవలయు ”” 


ఎ: మగధేశుడు యాడవులపై దండెత్తుట : 


ననిపల్కి_, యందంద ననిభేరి (వేయ 
ఘన భాంకృతుల నబ్దీగల౫ సైనికుల 
నిక్షించి మొన లేర్చి యిరువదినాల్లు 
యతమోహిణులంగూడి యటవచ్చి ' మధుర 
వెడలె మైముచ్చుట విడిసిన (పజను 
వొడకుండ (్తీకృమ్ణుండు[(గ సేనాదు 
లగువారుం చాను. గార్యాలోచనంబుం 
వగంకేయ వేగ నందఆజుంజూచుచుండ 


_.. యాదవమాగధుల యుద్ధము :-=- 


దివ్యర థంబులు దివా్యాయు ములు 
నవ్యోవాగతివచ్చి హరి(హౌోాల నిలిచె 
నప్పుడు కమలాతుడన్న సీశీంచి 
తప్పకచరాడు యాజవళోటి నెల్ల 

మడియ యగాలంబన మనమ జ నాజి 
నడచి వచ్చిరి వీరి నడవక నుండ 
నొండుపాయంబున నుడుగుజీ వీడు! 
దండిమిోూోరిన యాయుఢంబులు. బూను *” 
మనవుండు ముసలము శూలమునుం బుచ్చు 


గా 


మధుర కౌండము, 49 


కొని దివ్యరథము పై € గొమ గారె వీది 
హారి కంఖ చ(కగ దాదిశార్జ ముల 
ధరియించి కర మొప్పం శనరథంబెక్కి_ 
మేరుశిఖరముల మెజుంగులతోడ 

సార మై బవాువిధచ్భాయలం గలిగి 
'చారాధరము బంగి దనరాలెం జూడ; 
నాలోన నృష్టిభోజాంధకాధిపులు 
నేలయుట్టవియించి నిమురోక్కు లను 
గరిఘటాబ్బంహితభన నేమి రావ 
తురగఫోపీ.తరావతూర్యముల్‌ (సోయా 
బురీకొొని వెడలి యార్వ్పులు నింగి ముట్టం 
బరవసంబునం చా౭కెం బరగ సైన్యములు ; 
నేలయీనిన భంగి నిగిడి యీ మేము 
చాలుదునునివచ్చు” సై నికోత్తముల 530 
యురుపాడవాతులను నోర్వక దివికి 
నరిగనొ యన థూళి యర్కు,నిం గప్పె ; 
నప్పుడు గోవిందుండఖిలసై నికులు . 
నుప్పాంగ నిజశంఖయొత్తె, నొత్తుటయుం 
'బెకరె దిగ్గజములు, భీతి ల్లెదిశలు, 

కదలె కులా[దులు, కల వారిధులు 
వం” మేరువు ధరావలయంబు 'దిరిగ, 
(క్రుంగెం -గచ్చపరాజు, ఘూర్జి శ్లై నభము, . 
శెరలి సేనలు పెల్ల గిలి పారణజూచె 
శరపరంపరలు భీవణముగా నిగిడి 


4 pen 


ర్ట్‌0 


కరములు దుససి యంగంబులు నాటి 
శిరములు వెనగ్యదుంచి శిడములు నజీకీ 
బరులు (వక్క._లు వాపి సజములు విజీచి 
కత ళంబులు చించి కంళంబు తెడపి 
నెత్తురు వెడలించి నెనళ్లు గలంచి 

కండలు. చెగందెండీ గా(త్రంబు లడంచి 
గుండెలు. గూల్చి (పేగులు 'వెల్వరించి 
బొమ్మిడకల్‌ రాల్చి బొడగలు(గూల్సి 
యెమ్ములు నలిసేసి యెజుచులు చదివి ర్‌క్ష0 
పొరి ఏర చారిని. బోలింవరాక 

జెరసె పీనుగ్నులె పృథధివియంతయును ; 
వాలికుండు నటికిన యడ విచందమునం 
గలసి కాలుర్టరు చాపకట్టుగాం బడిరి 
ముండజ బయలైన మొనసి 'రావుతులు 
యందజు నొక్కు సాహనశేళి నలిపి 
తురగంబు రవుతును దునుకలై పడ 
దరవలిశత్సి నుద్ధతి మొత్తువారు 
లవుణి(వేశిన మేను లవుణిమొ తిరిగి. 

తిపిరి ఖడ్డంబులం 'చెగ(వేయు వారు 
యంతళంబుల మేను లందంద పొడువ 
నెత్తురు వజ్జలై నెటీ, గూలువారు | 
మునిగాళ్లు తెగి చావాములు (మొగ్గ సరకు 
గానక మూ నస్‌ క నునాశ్వికులును 
యమ్ములు తగనాట యావల వెడలి 
బొమ్మల క్రియ గూలి ఫొలయు గుణములు 


మధుర కౌండము, 


తుండంబు కొమ్మును దునియ రొంజుచును 
నొండలన లె (చాలు కుంజరంబులును 
నొగలూడి యిరుసులు నులిసి చక్రములు 
పగిలి రథంబులు [పాణంబులెడలి 
రణికులు మడిసి సారథులుర్నింహాలి 
రథములు వీకలమై రణభూమి ఎండే, 
కీలాలనదులలో. గీలాలశేళి 
నోలలాడుచునుండు నోలిభూత ములు. 
గంకగ (థాదుల కలక లంబులును 
వింకంబుతో నాడు భీ తాళనములును 
గొడుగులచిప్పలు గుబురు-లై పడిన 
పడగలు తుమురై న బహుశ శత్ర్రృములును 
నాజెడు నట్టలు హాళ వీరవరుల 
నాడకుంగానిపోవు నమర కామినిలు 
పీథంగి రణభూమి యెన(గి మూడ్మ_లకు 
బీభత్పరవములు జెరసి యాలోన 
నరభనంబున జరానంధుండు తరుమ 
భరమంది యాడవబలమోహటించి 
"విరిసిన సేనం గవిసి యార్చుచును 


ప్త! శ్రీకృష్ణ బల రాముల యుద్ధవ రన 
తరమి యుద్ధతలీలం దాలాంకుడంత . 
నరదంబు వరషించి యట్టహాననున 
శరలాఘవమున భీపణవృత్సింగురియ ' 


| *విరినినళాన పెవిని, 


ర్‌జి 


(మై చేనుగలు మడిసెగాల్బలము 
(మొగ ర థధములశ్వములు. గీటడలా. 560 
అవీణబల శాలియగు సీరిచేత 
నవోహిణులు పడి యవనివై౧హాలె, 
గరుడ కేతన కాంతి గగనంబుం గప్ప 
యరదంబు రప్పింప హరి యాజికెజంగి 
పటునే"ర వ్టనిరు న. శాణజాలముల 
విటతాటమై కూతె విరనంఘంబు 
హరివ[జహాతి. గూలె నటవారణములు 
తరిమి కృష్ణుని చ(కధారలచేతం 

బరివర (మొగ బహుళ తాంగములు 
దనుజూరి నందక చారుణహతుల 

తునక లై ధరవాలె తురగనంఘములు 
నడవులనేర్చు దావాగ్ని చందమున. 
గడువడి శౌరి సంగరశేళీ సల్న 
నతనితోయణచ్నాలుగ మాహిణిలును 
హతమయ్యె వెన (బ్రహోరార్గమ్మాగ్రమున 


ధ తనసై న్యముయెక్క. పాటును జూచి జఠాసంధుండు 


విజ్బంభించుట ప యుతాజలాలా 


నంతట మగ ధీశుంాత్మ సై న్యంబు 

నంతకుకడ కేంటంతయు. జూచి 
ఘనరోషలయ కాల కాలుని భంగి . 

తనర ధనుక్టుణోద్ధలి సింపహానొద | $70 


శ — గా నానా నాలలారానా లలా ాకాధానా నానారకాలుగా జాలా 
™ 
. ప 


మగ్గం 


మధుర కౌండము, ర్‌కి 


చేమి నిర్భవంబు చరపంగ రథము 
కామపాలుని తేరు గదియించి పలిశె, 

“ విన్న వాండవు మున్ను భీమనం[గ్రామ 
వెన్నండై నను జూచి యెటుంగు చే(నీవు) ₹ 
పటుళ (తువనడావ పావకుండ నల 
నిట జరాసంధుని నెజుగ వే తొల్లి? 
తలం గోసి వేసెదం దరలక నిలువు 
కలచి నాయల్లునిం (గక్కి_ంతుననుచు క 
యములు వజగించ యందంద వీరి 
యొములు. గీలింప నెంతయు నలిగి 
యేమిటి కీరజ్ఞలిటు (పేలెడనుచు 
నామపహోాబలళాలి యరదంబు డిని 
వానకు దలవంచి వచ్చు గోరాజు 
పూనిక వాని యమ్ములు లెక్క_(గొనక 
మునలంబు6గొాని వాయంఠతబులం జావ మోది 
యెసగి సూతుని తల నిల డొల్ల వేసి 
కదిసి జరానంధు కాయంబు మోము. 
జదియంగ నడిచి నిశ్చలితుగాం చేసి 
సెడగోలుం గట్టి యాభివమవి(క్రముండు 
పెళ ఇళ నార్చినంబేర్చి సైన్యములు 580 
పటవాశంఖారావపటుసింహ నాడ 
చటుల ఘోపముల దిక్పంధులు వగిలె, 


_--:కట్టువడిన జరాసంధుని (స్రీకృ్ణుడు డయశే విడలి వుచ్చుట:--- 


కడువేగ హారివచ్చి కరుణమై నతని 


త్త్‌శ్వ 


వీడీపీంచి యనిపిన వెలవెల నగుచు 
నసిహేతి. హత శేషులగు వారుం చాను 
మసలక 6 జనియె నమ్మాగ ధభూవిభుండు . 
జయము. చేకొని రామజలజాతులంత 
జయజయ ధ్వనులును సౌవుగానములు 
వందిమాగధభాగవతనంఘునినద 

మందంద (_మోయంగ నమం రేం[దు లీల 
పురము సౌ త్తేంచి మునుల రాజ్యభోగ 
వర సౌఖ్యలీలల (వాలుచు నుండె 

నాలో జరానంధుండ ఖల బాంధవ్రల 
నాలోచనము సేసి యపస్వృు డెంతయును 
నలువొంద నిరువదినాలుగటోహి 

ణులుం గూర్చి మధురమున్నుగ వచ్చి ముట్టి 
వదలక దొంటికై వడీ నచ్చి పోయి . 
పదునెనిమిదిమార్లు బవరంబు సేసి 

హరితో జరానంధు. (జావహ శేలి.) 
బరిభవంబంనుట ఫరికించి ఛూచి :; 590 


=! నారదుని (ప్రోశ్సావాముచే కాలయవనుడు. సై న్యముతో 


జరానంధునకు సహాయుండై వచ్చుట !== 


యారూఢుండగు కాలయవనునితోడ 
నార దుండెజింగింప నలివాండు కదలి 
'ఫఘహోరనత్యుల మూండుకోట్లను నేర్చి | 
శరిసె దండెలి చనుదెంచె. నంత; 


రా 


మధుర కొందము, ల్‌ 


=! జశానంధకాలయవనుల దాడినిం జూచి శ్రీకృష్ణుడు 


నాద 


(కొత, పట్టణమును నిర్ణించుట ME 
హారి కాముండును చాను నటు విచారించి 


““ పరగ యాదవ్రులకావద వచ్చె జూడు 


డిదెవచ్చె బలవంతుండీ కాలయవనుం 

డదె జరాసంధుడు నటవంక వచ్చె 

నేది కార్యము 1 మనకీ (పోలనుండ 

రాదు ; నాశమునొందుం (బజయిందు నున్న 
ననిపల్కి_ ; గోవిందుండబిం (కార్జించి 
చనుడెంచి దేవతా శె లంబుపొంత 
గరమొప్ప వ్విశ్వక ర గి రావించి 

వురము నిర్భింప బంవుటయు నతండు 
బహువ(ప్రగోవుర భర్భుహర్శ్యముల 
బహురత్న క నకవి(భమచి[త్రితముల 

తతి చెలంగగను ద్యాదశ యోజనముల 
జతుర (శ్ర మంబుగా సౌభాగ్యలీల 

వలను మోర ద్యారవతి యనుషేరం. 
గలిగింప నప్పురిం గని నంతసిల్లి 60 
తనరారం బారిజాతము సుధర్మమును 
యనిమిపే.0 దుండు శౌరివ్‌ధిం బుక్తెంచె 
ధనదునిం డలంచిన దన మహో(శవ్య 
మెసిమిది కోశంబులిచ్చి ఫు త్తెంచె, 

అధిక యోగారూథు(డగు ముకుందుండు 
మధురలోపలం] శన్ను మజుచి ని(దించు 


56 ద్విపద భాగ వతము, 


జనుల, నెర్తుక రాత్రి చని ద్యారవతినిం 
దనరు నుందిరముల. దగుభంగి నునిచి 
వారలి సీరయు-దాను మధుర శే తెంచి 


న! (శ్రీకృమ్ణుచొంటరిగా కాలయవనునికడకు. జనుట |= 


హారి నిరాయుధలీల నట కాలయవను 
కడకు నిర్భయతే నొక్క_రు(డు జీ తేర. 
గ డు సోద్యమండి యక్కమలాత్సు నెతీంగి 
యదరి దిగ్గన లేచి యటం గాలయవనుం 
డడనయ్యె నదె పట్టుడని వెంటందగుల 
హారి వానిం గడపట నందండ వరువ 
"పెర వేది. వాండును వెనుకొని పలికె 

‘6 వీరధర్శము మాని వెలివారు నగ 
సీరితి. చారుట యిది బంటుతనమె + 
పగవాండు సివెంటం బడ సిగ్గుమాలి 
తెగిపారం శ్రాణంబు తీపమె కృష్ణ 1 610 
పోవకు పోయిన. బొరిగొందు ననిన *’” 


పస (శ్రీకృమ్ణుండు పెంట దజుముచున్న కాలయవనుండు 
చూచుచుండగా నొక కొండగువాను (బ వేసించుట పైన 


నావిమ్టుండడరి మసా(దిగహ్వురముం 
జొచ్చిన వాండును జొచ్చి తోడ్లోన 
నచ్చోట సుఖనుఫ్రు డగు .వుణ్యు గాంచి 
హారి యడృశ్యుండై న యట ని(క్రనాందు 
నరుగాంచి యతండు నున్న త ప్రీతి. బలి౪ - 


మధుర"కొందడుము, క్ర? 


=! (శ్రీకృమ్ణుడను (భాంతిచే కాలయవనుడు ముచుకుందుని 


కక 


లేప్టట నూ 
ఓరి |! నోవాలక ! ఓర్యక వెజచి 
దూరించి వెడంయగనందులు. జొచ్చి యచట 

( 2 

నిద్రపోయిన బోదునె? నిన్ను దీర్ధ 
నిజం బుచ్చెదనంచు విసడి తాళయటయుం.. 
బెద్ద కాలుము ని(దం బేర్చిన వుణ్యుం 
డద్దురాత్ముండా బావ నట మేలుకాంచి 
యోామీంపం గాలాగ్ని యెరం గాలయవనుం 
జఆతణంబున భన్మమై పోయ ననుండు 


జా, ముచికుందుని వృత్తాంతము నా 


ఎవ్వండా వురుముండం చేల నొక్కరుండు 
నసధి నిద్రితుడై యుండ గోర? 
అతని చూవులం గాలయవనుండు కాల 
గత మేమి ? ఆయనకథం జెప్పవలయు ”” 
ననుండు నాశుక యోగి యారాజచం[దు. 
గనుంగాని విన్టయక లితుండై పలిశె, 620 
కురువిభు.డి య్వోకుకులవార్థి చందు 
బరహీతచం(ద్రుండు (పథ నసాహసు(డు 
మాంధాతసుతు(డు సర్భలనుకి నత్య 
నంధాస్యుండ ఖల రాజన్య శే ఖరుండు 
ముచికుందుండను వాండు మును దేవ తార్థ 
మ చలిత స్థితి బరి యసురులనోర్సె, 
అతనిని మెచ్చి యిం(చాది దేవతలు 


ఫ్‌8ి 


ద్విపద భాగవరతమా, 
యతులితంబగు వరమడ్ల వే యనిన 


నారాజు పెక్కం(డు యసురులతోడం 
బోరాడి తనియకవో నదం జోవ 


*“* వరమిండు నన్ను నెవడు మేలుకొలుపు 


బొరివాండు భన్మమై. పోయెడు” ననుచు 
దివిజల వీడ్కొని ధృతి నొక్క_శె ల 
వివరంబు సొచ్చి యవ్విధి నిద్రవొండ 
వారిమాయ( బజెం గాలయవనుండీరీతి, 


జా, ముచచికుందుండు (శ్రీకృష్ణునిం గాంచుట 8... 


ధరణీశ వ ర్యుండంతట లేచి వచ్చి 
జలజూతు "దేహ తేజస్సూర్తి విలము 
వెలుగొంది చీకటి వితయుట.: జూచె, 
ఆయకాంబుచే(తు నతిదీర్ణ బాహు 
తోయదసీలాంగు తుహినాంశువదను 680 
గనకపీతాంబరుం గొస్సు భోద్భాసి 
వనమాలితో రస్కు_ వారిజనాభు _ 

మక రకుండలదివ్యమకుట నేయకా రు 
వీకసితొలం కారు విన్గునిం గాంచి 
వెటలంది యందంద వెజుచి గోవిందు 
నెటుంగక ముచికుందుండిట్లని పలికి, 
హరివహ్ని కశిభానులందొక్క_దివ్య 


వురువుండవో ? కాక భువిఎెట్టి తేజ 


మెవ్యరికున్న దిం బేల విచ్చేసి 


'తెన్వరు నీనామ మెటింగింవు మనిన, 


కం (స్రీకృవ్ణుంయ ముచికుందునకు. దన వృత్తాంతము 


46 


వనుచేవతనయు(డ, వాసు బేవ్చండను 
ననవముపాసాసుం గంసు నవలీలం జంపి 
వునలక రాతనన మథనంబు సేసి 
వముధురాఫప్రరంబు నెమ్మది చేలుచుండ 
నధికనత్వుండు కాబయవనుండ పెంచి 
నలిమిరి మాపట్టణము నిరోధింప 
నెలయించి యాతని నిటు తోడి తేర 
సీకోపళి ఖచేం నీర య్యె నాత, 

జేకతంబీ గుహ నేల యున్నాండ? 640 
వాదిరాజులకంతు నధికుండ వై తి 
మేదినీశ్వర ! నిన్ను మెచ్చెతి వరము 
పోండిగా నిచ్చెదం బొరి నేదిమైన 
'వేడుము!*”” వన్న వినతుండై. పలికి, 
దివ్య తేజోనుయ | దే వేం్యదనంద్య | 
అవ్యయాత్మ్హజ | కృష్ణ. ! అంభోజనయన ! 
భక్కపరాధీన ! భక్తలోశేశ.! - 
భక్క(వజతాణ |! పరమకల్యాణ 
రాజ్యంబు "సేసి యారాజులలోన : 
పూజ్యుండవై మన పుత్రుల గంటి 

ధన దాన్యవస్తు నంతతియందు నాకు. 
మనమురోయుట సేసి మదికోక్కెలుడీ” 
చేకర ములు మాని యిీగాగుహోంతమున 
చేకచిత్తుండనై యిట ని(జవోన 


నామిందం గృపలోల్సి నన్ను మన్నింప 

సీవిందు విచ్చేసి కే గృ కార్గుడను స్త 

(బహ శ్ర యోగీం్యదులు భావింప లేని 

(బహ్మ్హుమైతోంచు నీపడపంక జములుం 

గనుంగొంటి సిదు లోకము. (బసాదింవు 

వనజాతు ! వనొండు వరయొల్ల ”” ననుండు గక 


అ (శ్రీకృష్ణుండు ముచికుందుసకు వరము (పసాదించుట న 


కక 'రాజు వై యుండియు రాజధర ములు 
యోజం దప్పక యుండియును మృగహీంస 
మాని చితృమున. జినుయుడ ఏ నన్ను. 
బూని నిల్పితిగానం. బొలిసె. కాపములు 
భావిజన్గమున వ్మపత్వంబుం దాల్చి 
సేపకోత్త మ ! నన్ను. జెందెదివనుచు 
ముచికుందు బోధింప మొగి నమ్మహీశుం 
డచలితంబగుభక్తి నందంజ (మొక్కి 
హారికిర్యడదతీ.ణమై వచ్చి నృపతి 
గురుతరంబగు శ. లకువారంబు వెడలి . 
యతినూక్మతర చేహులగు మనువ్యులను 
నతినూత్మత రువుల నండంద చూచి 
కలియుగంబున వెళ్ల గా నోపు ననుచుం 
డలంచుచు గంధమాథనముల కరగ 
బడరిశనావనభూమిం బద్గాత్తు నాత 
వదలక ఘునతపోవరనిషృనుండె, 
హరి శాలయవనుని యడంచి యమ్మభుర 


కరిగి తల్సేనల నవని పై'౮హాల్చి 
యి 

వాని ఘోటకమణి వారణావళుల 

మానై న హోటక మణి కడంబముల 

దారావతికిబుచ్చి తానునీరియును 

నారూఢజయకాము లై యుండీరంత, 


ఎ: మరల జరానంధుండు (స్రీకృష్ణునిపై దండెత్తుట :-- 


నట జ రానంధుండు నత్యు.గలీల 
భటకోటిరథ కర్మిపకరంబుం గూర్చి 
యరూావ్నీంప నదిగాక యిరువదినాల్లు 
యమీాహిణులు దాను నట డంధువచ్చి 
మధుర పై విడిసిన మదింజింత వొడమి 
మధువైరి వాలియు నమ్మ? ధీశుకడకు 
నల్లనం గాల్నడ నరుచేర వీర 
తెల్లను జూచి వీఠరన్వరో యనంగం 
జని జరానంధుండచ్చటంగోవుండ గుచు 
వెనువెంట నడువంగ వెటచిన భంగిం 
._జరువంగ మగధాధిపతి సేనతోడ 
నరిమురి. డరుమంగ నతిదూర మరిగి 


=: హరాచలముప నెక్కిన బలరామక్చష్షులను జూచి 
రా యా + క్రనై 
జరానంధుండు కొండకు నిప్పంటించుట :-.- 


వారియు రాముండు. చాను పార్ధాచలంబు. 
దరమిడీ నెక్క_ నుద్ధత జరానంధు. 
జఉజాకొండ దిరిగిరా ననలంబు వెట్టి 


ద్విపద భాగవతము, 


చేకోని కాల్పంగా వీసయు హూరియు 
వారం గానక యుండ వడిదిగ నుణ! 
దార కావురికి నిద్దతు శీంగరంత. 670 


ne బల రామకృష్ణులు నిషలోమాడిరని తలంచి 
జరాసంధుడు మజలివోవుట :-_ 


నాలో జరానంధు.డా గనోపవరులం 
గాలి చచ్చిన వారిగా నిశ్చయించి 
యగణితంబను సేనలన్నియు: గొలువ 
మగధ చేశమునకు మగుడ చేతెంచె, 
అక్క_డ గోపిందు. డఖలవాంధవులు. 
దక్కక తనుంగొల్వ 'దాగర కావురిని 
నానకదుందుఖి యనుమతి నుగ 
సేనుడు తనపంపు సేయ సా(మూజ్య 
కలనంబునకం దానె కర్ణము పేర్చి 
బలభ(దుగహాడీ సిర్పయన్వ సనం జె, 
మధురలోపల శతుమథనంబు సేసి 
మధు.వై రి విహరించు మవానీయక ధలం 
దాత్సర్యమున విన్న ధన్య చిత్తులకు 
సత్పుతలాభ ౦బు శ తుజయంబుం 
'గమనీయడ ర్మార్ధ కామ మోన ములు 
సమకూరి హరిభక్తి సౌఖ్యంబు నొందు 
ననిచెప్తుటయు వీని ననఘునిచేత 

ఏని కృ తార్థుండ నై తి వివిధనంపశల 
హరి యెట్లు విహరించె నట మింది కథల 


మధుర కౌందము, 68 


బరిపాటితోడ చేరడం జెప్ప్తుమనిన 680 
నమ్మహీశ్వరునకు నభిమన్యుసుతుకు 

నవ్యూపో కాగి యిట్లు ని చెప్పందొడయలౌ. 

అనియిట్లు నయనిర్లరామాత్యు జీర 
ధనధాన్వమణిమయడానాఢ్యు పేర 
భూభరణతుమభుజసారు పేర 

శ్రాభళభమం[తి కండామాత్యు పేర 

గోరి భార జార్రజనో(తనం జూతుం 

ణశారూఢ మతి నయ్యలార్య వందనుండు 
శృంగారరనకళా(శ్రితవచోధనుండు 

సింగ ౫: మాత్యుండు చెలువగ్గలింప 

సనలలితరన భావశ బ్రగుంభనల 

వలనొప్ప (శ్రీభాగవతపురాణమున 

మహసీయమగు డశమన్క_ంధనరణి 

విహితలీలల నొప్పు విష్టుచరి(తం 

(బాకటంబగు మధురాకాండ మనిన 
నాకల్పమాకల్పమగు భంగి చెప్పె, 688 


మధుర కాండము సమాప ము, 
వావి 


శ్రీరస్తు, 


కుభమస్తు, 


దిగివదభా గవతము. 


న. 


కలా థణకాండము, 


ప్రక ధా. 


a విదర్భ రాజు తనకుమా శె రుక్టిణిని శిశుపాలునకిచ్చు టకు, 
దీర్మానించుట a 


ఆరాఢయావన నాయింతి జనక 
డేరాజు తనయున కిత్తు నేననుచు. 
జింతించి వై ద్యుండు శిశుపాలుండర్వు 
యా వా 

డీంతికి నని విశ్చయించి "పెండి కీని 

భం 
సకలదిశ్సాలుర నకలభూపతుల 
సకలమహీేశ్వరనమితి రప్పించి 
ధీయుకి మే నాజు దినములలోన 
నాయతంబగు లగ్న మరు దెంచుటయును 
నంత నారుక్లీణి యంతయు చెటి(గి 


a రుక్టిణీ "దేవి తనవురోహితుని (శ్రీకృష్ణుని వద్దకు పంపుట ;-== 
చింతించి జేసింక శిశుపాలు నెట్లు 
వరీయింతు 1 శ్రైలోక్యవరుండు నావిభు(డు 


దైత్య, 


శక 


కల్యాణ కాండము | = 65 


హరి నాకు. (వాతేశు(డై ( యున్న వాండు 
చేనేమి సేయదు నిటమోంద నింక ! 
నానోములన్నియు నన్ను. (దెక్కొనియె 
నెవ్వరు గలతంక నాహారి గడప? 
ఎవ్వండో వుడు నాకు నీవార జెప్ప.” 
అని పల్కి_ చింతించి యవ్వ రారోహా 

తన వురోహితవుతు ధర్శచరిత్రుం 
బిలివించి యొంతయుం (బీతి నెమ్లాము 
కలగయగయులి కె గద్దదకంఠియగుచు ; 10 
అనఘాత్తు ! మనవారు లవసీతి సేసి 

నను ' చెద్యపతికి నున్నతిం బెండి సేయం 
దలంచుచున్నారు నాతలంవు జీవనము 
జలజూతుండనుచు నిశ్చలవృత్సి నుందు 
సీమాటనన్నియు నెజింగింపరాదు 
నామిా.6ద. గృపలోల్లి నన్ను మన్నించి 
యరసి తోవుట్టినయట్టుగాం జూతు 
మెరనవు సేయక. జిత మెటింగి వర్తింతు 
వటుగాన నాకై న యక్కరం దీర్చ 

నిట నీవే కాక యింకెన్వరు బంధు. 
లాయసనంబున( జని. యా డాగర వతికి. 
బోయి కృన్గునిగాంచి వొనగంగ. చెప్పి .. 
మరుంజెత్తుకోల నామానంబు గొనును 
పరువె త్తి రాకున్నం బరిణయలగ్న 

మెడ లేదు ! తానింక చేతేరకున్న 


66 ద్విపద భాగవతము, 


విడుతుం. (బాణంబులు చేరొండు లేదు. ! 
అనిన నావి[ఫుండు నతినచోధనుండు 


---: వుకరోహితుండు. (శ్రీకృన్లుని వద్దకు వెళ్ళి రుక్టిణి 
(చీమను రూపును వర్లించుట :- 
ణం 


జనియె సత్వరమున శ "రసన్ని ధికి, 
అరుచార చ్యారపాలావళిచేత 
వారివిని యెదుజే(గి యా విపవరునిం 
చోడ్కొ_నిపోయి సంతుష్టుం గావించి 
వేడ్క. (క్రియంబును వెలయ నిట్లనియె, 
కక ఎవ్వరు బు త్తెంచి రెందుంకి వచ్చి 
కెవ్యథ నీనామ మెటి(గింవు ”” మనిన 
‘6 అనఘాత్మ ! భీవుకుండను విద ర్ఫేళు 
తనయ రుక్టిణియను ధవశళాయ తావ్నీ, 
'తనుమధ్య యుత్ళుల్ల తామరసాశీ 
గరుడకిన్నరయ కు గంధర్యనతులు 
దొరయ లేరాయింతితో నీడు(బోల్చ లే 
"బీవర సౌభాగ్యదివ్యవ ర్లనలు 
వావిరి జను లెల్ల వర్లి ంప్రుచుండ 
విని పుష్ప ధన్వుని విషమ బాణములు 
యనువొందం దనువున నటనాటుటయును 
జిత్తంబులో నీదు చెలువెనమూరి, . 
చి త్త రువొత్సి న - చెలు వంబుంటోంపం 
జింతించు వెిజటగందు చేష్టలు వముటజుచు 





ఒశీపాధమున్న ది, 


20 


జెప్పు, 


కల్యాణ కాండము, 67 


నంతకంతకు నిన్ను నఖినుతి సేయు 
విరజోగ్ని శిఖగాయు వెలు వెలనగుచు 
మరులె త్తినట్లు పల్శరు చిన్న (బోవు 80 
నీభంగినున్న యిోగాయిభ రాజగమన. 
(ూభవంబునం డై ద్యపతి పెండ్లి యాడ 
నెల్లుండీ చనుదె-చుబజిగ్ని యాయింతి 
యెల్ల విధంబుల నిది సీకుం జెప్ప 
బుత్తైర వచ్చితి బుండరీ కాత ! 

చి త్రంబు-ోనొండు చింతింప నేల? 
ఆభామ నిజభార్య యి యుండు నట్టి 
సౌభాగ్య మెవరికి సమకూరు? నీవు 
నారుక్టీణిభ స్థంగ్‌ నానలు( సేయు 
కారుణ్యమూర్తివి క మలాత.! నిన్నుం 
గదసి నీడరహోన కౌముది. (గోల 
ముదిత నే[తచకోరములు చేరంగోరు 
నలవడి సీ[పయాణాంబువులోన 
కలకంగిచాతకి కడు పడ్మ_ సేయు? 
సీవెటులై నను నేచిన వేడ్క. 
నావెలందుక నేలుటది నీకు నొప్పు స్థ 
నినునమియుండిన నెలంతుకనొకండు 
కొనిపోవంగాం జూడంగిహాడునే నీకు? 
వురవరాంగణములం. బొరి దుర్షంగొలున 
నరుచేర నాకన్య నాసురలీల . 40 
వరియించి చైత్యభూవరుసై న్యములను 


68 ద్విపద ఫౌగవతమా, 


నరగున నమయించి జలజావీ. గొనినం 

గీ రియు లాభంబు గెలువు పౌరుషము 
అలాని 

నార రతణమును నగు నీకు కృష్ణ ! 
వాలి ర్‌ం 

ఈ కార్య మెడ మొన నిందిరారమణ |! 

ఆకామిసీమణి యసుపులు విడుచు 

నిన్ని మాటలు. జెప్ప నెడ లేదు వేగ 

నున్నతి పరిణయంబొనరించుటొప్పు, జ 

అనియని చతురోక్తులల్ల న బలుక్‌ 

ననియె వి వునితో డ నంబుజోడఠు (డు 


కాలాన (శ్రీకృన్ణుండు రుక్టీణినిం గాపాడి వరించుట కొప్పుకొనుట కా 


6 వనజాతథ్నీ రూవులావణ్యనంపడలు 
విని చిత్తమునం జూడ వేడుక వుట్టి 
వ చ్చెదమను వేళ వరవుణ్య నీవు 
విచ్చేసితివి లెన్స విధమయ్యె. వలంప 
నాక న్యక కు నాకు నలరుబంధుండవు 
గాక యెందును వేరు గలదయ్య మనకు 1 
ఇద్‌ వచ్చిశిశుపాలు జేగెల్చి సీనం 
జదిపి యండజు మెచ్చం జపలా వీ.. చెత్తు ”’ 
అనుచు మజ్జనభోజనాదికృత్యములు 
తనరార నలిపి యాతని బూజచేసీ. 50 


కా (త్రీకృమ్షుండు కుండినవురికి 6 బయనమనుగుట = 
సైన్యను గ్రీ వాదిచటులాశ్వ పాంచ 
జన్యచ ఆన్ఫూర్యి చదలెల్ల లో ప్ప 


కల్యాణ కాండము : 69 


గరుడ కేతన కాంతి కర మొప్పుచున్న 
యరథంబు నన్నాహామె (మోల నిలుప 
ఊారకుండును విప్రతనయుండు. దాను 
నారూఢశు భ వేళ నరడంబునెక్కి. 
గగనంబునను డివాక రబింబచమోయ 
నలగ (జనియె విదర్భ నలినాతురభము ; 
పోవుటయును సీరి బుద్ధిం జింతించి 

క్‌ యావిమ్లుండొంటి మై నరిగౌెం బెండ్లి కిని 
బలియురు మాగధ పముఖభూవతులు 
కలవాంబు వుట్టు నేగదిసెడ ననుచు 
బలువొప్పం జదురంగ బలసై న్యపతులుం 
గాలువంగ హలివచ్చె కుండిన ఫ్రరికి, 


—: (పౌం్యడ్రకదంతవ కాదులు కుండిన పురి కే తెంచుట ,- 


అంతట శిశుపాలుండతి వై భవమున 
దంతితుర గనద్భటపడావళియు 

వలనొప్ప పటహాదివాద్యముల్‌ మొరయ 
బలియుడై చనుదెంచెం బరిణయంబునకు 
వారితో విరోధాత్ములగు సాలగమగభ 
ధరణి బాం (డక వరదంతవ క్రులును | 60 
గొమరార తిశుపాలుంహాడి యే కేర. 
నప్పుడు భీవ్ణుకుండ ధికదై భవము 
లొప్పారం బురమున నుత్సవంబొడవ 
కలుపడంబులు మేలుక ట్టు తోరణము 
లలవడ నేతెంచి యధిక వై భవము 


70 


ద్విపద భాగ వతము. 


కలయ గుంకుముసీట గలయాఫులలి॥! 
మెలుపార కస్తూరి మేడల బూసి 
మొనసిన కప్పురమున (ముగ్గు వెట్టి 
తనరారం గదలికాస్థంభంబు లెతి, 
వురము సింగారించి పురువహూతులీల 
డరుణులు గొలిచిరా తరుణులు. చాను 
వంది సన్నుత గీతవాడ్యముల్‌ చురయం( 
జెంది "పీరంటాం[డ్రు సేనలు జల్ల 

. గురునంపదల నెదుర్కొని తోడి తెచ్చి 
ధరణీక వరుల నంతటి మనోహరము 
లగుచోట విడియించి యఖల సౌఖ్యములు, 
దగుభ క్రి నొనరించి దశ్వులం బిలిచి 
ఘుడియారమిడంగ మంగళతూర్యనినజ 
మెడపక (మోాయంగ నెటిలి రుక్టిణియు 


—: రుక్టిణి శిశుపాలాదులు వచ్చుట విని హరిరాకశై. 


పరితపించుట ;-__. 


కలగి (మాన్నడీ నిల్చు, కళవళంబందు. 
'బెలుకుజటులో. దాటు పెదవులు: దడపుం 
బలుక కూరకనుండు. బలుమాటలాడు 
నిలువనేరక (వాలు నిట్టూర్పువుచ్చు 
నంతయు హరింజేర్చు నంతరంగమున 
నంతొపమొవవంగ. జర్చించి చూచు ; 
 నక్క_ట ! యెక్కడి కరిగానో! విప్రం 
డెక్క_డంబోయనో ! వలకోతడసె!. 


70 


కల్వాణకాండము, 71 


సారికి యిక్క_డివా రృ లంచెనో ! నడుము 
డిరిగనో ! శౌరిందో తెచ్చుచున్నాండొ ! 
ఈ కార్య మెజింగింప నిందొిరావిభుడు 
కై కొనకుండునో ! కడు వేడ్క_తోడ 
వచ్చునో! ఎవ్యరే వలడందురొక్కొ_ ! 
మచ్చీకతో నన్ను మన్నించు నొకోో_ ! 
నెడమకన్నును జన్ను నెడమభుజంబు 
వడి నదరెడి వారివచ్చు నిశ్చయము.” 
అని యిచ్చ నూహీంప నంబుజోదరుండు 
చనుదెంచి సీరితో సైన్యంజబుతోడ 
నావురోద్యానంబు నందొప్ప విడిసి 
భూపాలతనయకింవుగం దనరాకం 80 
జెప్పి పుత్తెంచినం జన్నార విప్రం 
డప్పాలంతుకం గాంచి వారివ చ్చెననుడు 
హరుహాఘువులు (గమ్హు నందంద మేను 
గరుపార నవిర్టప్రుం గని యిట్టులని యె, 
_వురుపార్థపరుండవు వుణ్యచిత్తుడంవు 
పరనూసప్తుండవు నాకు(_బాణంబు నీవ! 
(పాణవల్ల భుంైై నం బడ్మాతుం చొచ్చి 
(పాణంజుం గాచితి పలుకులిం కేల [ 
అనిపల్మి_ యతనికి నందండ (మొక్కి 
కనకాంబరములిచ్చి ఘనతతో ననిచె, 


లా? రుక్లిణి గారిథరాలయమునకు వెడలుట :. 


గారికి (మొక్కి_౦పం. గరము సం పీతి 


72 


ద్విపద భాగవతము, 


నారాజబీం బాన్య నటతోడి లేర. 

గలికి రాయంచల గతుల గీడ్వఅచుం 
జెలువలు నలుగడ. జెన్నారి కొలువ 
పటహాకాహళశంఖ ఫణవాదులొలయ 
పటుతరంబగు వీర భటకోటి కొలువ 
చేవతనగరి కే తెమ్హున్న, శౌరి 

కావార్శ యెటింగింప నవి(వుబం చె, 
ఆమెలంత కాల్నడ నరు దెంచె నప్పు 
డేమని వర్శింతు ! ఇభవురాధీశ ! 90 
అడుగడుగిడుచోట నవసియంతయును . 
గడునొప్పు పద్మ రాగ(శ్రీవహించు ; 
ఉచ్చింతపండ్ల తో నుల్ల నం కోడు 
నచ్చపలాతీకి నంగుష్టచయము ; 
వదనఖద్యుతులనుప చరించు నెలవు 
గదియ మౌక్తిక ములుగ ట్టి నట్లుండు ; 
తనరు గచ పని ధిశ్య యమింలి పాద 
వనజాతముల మింద (వాలెనో యనంగ ; 
గమనజాడ్యము' శుభాకరమును నగుచు. 
గమసీయలీల మిాంగాళ్లొప్పు సతికి ; 
పగడంవుంద్‌గెలపంక్షు లో యన - 
మగువకు నొప్పారు మడిమెల తీరు ; 
తరిసేయు మదనువుత_ళికలు. తమకు 
నెరతనంబంచును నెరసులు వలుకుం 
గనక కావాళ'కాంతిం గడచి చూపరకుం. 
గ నుపట్టు కాంతజంఘలు దన్యమగుచు 3 


కల్యాణకాండము, 75 


కదళికాయుగళంబు కటిభార మొప్ప 
నదనవుగరికరయమళంబు పసిండి 

తొలచి నిలిపిన భంగిం దొలుకాడు రుచుల 
గలకం8 కొప్పారుం గరభోరుయుగము ; 100 
వెడవిల్టు. గల్యాణ చేదికతోడం 

దడయిడు కొంత నితంబభార:బుం 

గరిశిరన్బర్థిమై కనకవుపెనైై ; 

వరసై కతంబనా వలనొప్వు కటియు ; 
కటినూ(త్రఘంటికా ఘనరత్న కాంతి 

పటిమతో నొప్పారు పసిండిదువ్వలువ ; 

కామునికై వుతకామేస్థి వెల్య 
హోమగుండముభంగి నొప్పారునాభి ; 

చలవలపల్ల వనంకాశమ/ుచు 

పలుచనై్వై కనుపట్టు భామిని కడుపు ; 

అలమిన ముస్టిలోనడ గి నరాపరకు 

కలదు తేదను వాద. గలిగించు నడుము; 

ఆపూూర్థ కుచవిహారా(దులకిడిన 

సోపానములభంగి. జూపట్టు వళులు ; 
వారిసనీలనాళంబులందుద వంచు 

గురుహేమనర సిజకోరకత్యయము 

కరణి నూయగారుసె ఘనకేచ ధ్యయ ము 

కర మొప్పుం జూడ నాకామినీవుణికి ; 

పసిండీ మించుల మించు పణతి కఠుములు ; 
వనవల్ల కలయోజ బెరయు జేందోయి ; 110 
కందము రేకుల 7లిచి కశెంపొడపు 


74 


నండమై లేమకు నర వేతులమరు ; 
విదుమలతలతో నీడు దోంగాడు 
విద్రునుద్యుతి చేతి(వేళ్లు పెంపొదవు ; 
కలువ రేకుల మించు. గర నఖద్యుతులు ; 
పొలుచు శంఖముభంగి. బొలంతికంఠంబు ; 
జలజంబుం ెలివియు. జం[జకాంతి యును 
జలజాన్య నెమ్మాము నరిసేయరాదు ; 
ఇలువారు పగడంపుజిగురకొ ! బింబ 
ఫలమకొ ! యననొప్పు బామ కెమ్మోవి ; 
వెలది వెన్నెలసీట వెలసిన కుంజ 
కళికలో యననొప్పు కాంతపల్వరుస ; 
దరహాసచంద్రిక ధళధళ వెలుంగు 
కరివంతరుచి మించు గండపాలికలు ; 
పొలుపైన పసి(డీతిలప్రుప్న మోయనంగ 
నలినాశ్నీ కొొప్పారు నాసావుటంబు; 

చారు (శ్రీవర్ణంబు నరినచ్చులొత్సి 
చేరినయట్లప్పు( జెవ్రులు రుక్టణికి ; 

క ందర్పుండింపుగాం గడల నిర్ణమము 
ముందట కున ముల నిడెననంగ. 120 
డరలావీ. నెమోముతామరమిోందం 

గర వంకబామలతో. గనుదోయి వొలుచు; 
ద్ధఫ్థి యుంరి.నె కాము సనవతుగా లేక 
యసలార నగ మైన యట్లూపు నొసలు ; 
వడనాంబుజాతంబు వాననగోలం 

గదియు కేంటులభంగి. గాన్సించుగురులు ; . 


క ల్యాణకాండము 4 75 


తోయ్యలి మోాముచందురు వెంటందగులు 
నయ్యహిభంగిం జెన్నగు సీల వేణి ; 
భావజన్నుని నెతృపలక చందమున 
నావామలోచనకొనలాశె వెన్ను 5 
కటకనూఫుర హోర కంక ణరత్న 
పటలరోచుల దిశాభొగంబుం గప్పు 

గ రిరాజగమనంబుగతి రాజతనయ 
యరుదెంచె గెరినిజాలయంబునకు, 

ఈ భంగి సౌభాగ్య మెనలో చే తెంచి 


ఆజా! రుక్టీణి కృష్ణుని బతినిగా. జేయుమని గారిని _ార్థి ంచుట :- 


యాభామినీముణి యంచిక కెజుంగి 

ఘనసార మృగ మదగంధమాల్యములు 
కనకపుష్పంబుల ఘనధూపదీప ' 

నై వేద్య తాంబూలనవ్యోపచార 
భావార్చనలసేసి (పణుతించి (మొక్కి, 180 
అంబిక ! గారి! లోశాంబ |! కల్యాణి ! . 
అంబుజాననవంజ్య |! ఆత సంర | 
కంకరు మేనిలో సాజాలుంగొన్న 

శంకరి ! షావకశశిభానునయన ! 

ఈలగ్న మెడరుగానీక | శ్రీవిభుని 
వాలాయమున సాకు వరునింగావింవు * 
మని (పదవీ.ణపూర్వుమై భక్రివి(ప 
వనితలకుసు "బిక్కు వాయనాలిచ్చి 

కంక ణఅరుణరుణత్కాారంబు లెనంగ 


76 


నంకించి 'వెనంయాడియాడి కీర్తించి 
కన్నుల మెజుంగు లక్క_జముగా నిగుడం 
గన్ననం జెండీకాగారంబు వెడలి 


జజ? చండికాగారము వదలి వచ్చుచు కృృ్టునింగానకే 


రుక్టిణి కలంిపట :_ 


జలజాతు రామికి. జంచలంబందుం, 
దలపోయు, మార్షంబు. దప్పక చూచు 
నావల శుభలగ్న మాసన్న మాయె 
నావిమ్షుండేలకో యరుబేరతడసె ! 
ఆవి(పవరునితో నాడినమాట 
చీవిధంబున తప్పంజేలకో | ఇంక 
నింతట హరిరాక యడసేసేనేని 
కంతుని పూనిక కడ తేరకున్నె ఈ” 140 
అనివిచారింవుచో నాసీరితోనం 
జనుదెంచి విమలభీపణవృత్తి దోప 
గరుడ కేతన కాంతి గగనంబుగప్ప 
నరడంబుపై గృష్షుండడ్డంబు వచ్చి 
కనియెంగోమలి నీలకచం గంబుకంఠిం 
దనుమధ్య నుత్ఫుల్ల తామర సాతీ, 
నారూఢయవ్వన నమృ తాంశుముఖని 
వోరక ౦క ణసూఫు రాలంకృ తొంగి. 
నాడిమలశీ. జ్ర గ న్యాశిరోమణిని? 
వైధర్భిలోని యదువరుండుత్పషాం చె, 


కల్యాణ కాండము, 7? 


ని (శ్రీకృన్లుండు రుక్టిణిని దనరథముపై. నెక్కించు 
కొని చనుట ;--- 


ఆకన్యయును ((బేమ నంబుజోడరుని 
రాకాశ గాంకవి రాజిత వశను 

మక రకుండలక ర్ల మాణిక్యరుచిర 

విక చగండస్థలు విభ వేండవంద్యుం 
నారూఢయవ్వను నతుల సౌభాగ్యు 
నారాయణుని వారిన్న ఖినాశీ గాంచి 
సిగ్గును భయమును జిడిముడిపాటు 
నగ్గలింపంగ నిల్నె నంబుజనయన ; 
ఆలోనల్భుమ్షుండు నవ్యాలుగంటి 
నాలింగనముసేసి యిర్శిలి నెత్తి 150 
కొని పోయి రథముపై. గార్చుండం బెట్టి 
యనునయోక్కుల చేర్చి యంగంబు నిమిరి 
దారకుం జూచి * రథమువేగ పజవు 
ద్వార కాపురిక స్‌ నిది త్యారి కదలె, 


3 పౌం(డకాదులు (శ్రీశృష్ణునిం చాంకుట :.___ 


ఆనమయంబున హారి భీవతనయ 
నాసురంబున. గొంచు నరుగుట నెల్ల 
విని జ్యమాగ ధవిభులా(గవహామున( 
జనిరంత. బౌం[డక సాలగనవై. డర్భు 

(1 'లెక్కటడికృష్ణుడు 1 ఎక్క_డి రాము. 
డుక్క_. డం చెడమొ”ని యురువడిగజకలి . 


76 


చటులఫోటక క రిస్యంజనవీర 

భటపాదహతుల భూభాగంబు వగులం 

'బేర్చినయలుక లం బృథులరావనుల 

నార్పుచు దాంటిరా యాదవోత_ ముల. 
గవిసియుంగార్చిచ్చుగతిం 'బెచ్చు పెటిగి 

యవిరళంబుగ వెంటనంట. చాళ4ళళటయు 

నాయడ బలభదు(డను జన్నుంజూచి 

యీాయింతియును సీవ్ర యిందుండ జీల? 

కొని వేగమరుగుమిోకూటవ మూగ 

నణంచి యేనునుంగూడ నరుదెంతు”” ననుచు. 160 


కానన క్రీ బలరాముడు యుద్దము చేయుట ఫ్‌ నలననావటుని 


గమలాతు ననిచి యక్కామపాలుండు . 


సమ రసన్నుద్ధుండై . చతురత నిలిచి 


యాదవనిక రంబు యత్యు(గ సింహా 
నావంబుతొం దూర్యనాదంబులొలియ. 
దలకొని యొండొంటిందార్కొని మంట 
లొలుక వె దువల నముద్గతిం జూపి 
యరదంబునరదంబు నశ్య్వమశ్వంజు 
కరింగరి కాల్వురుం గాల్వురుం దొడరి 
యారనంబునముట్టి యిరువాంగుగిట్టి' 
పోరాడ సుకులకదుతముగా నిగుడి -.. 
విలుకాండ్లు గవిసి దోర్వీర్యయంబు మెలసి 
పలునారనములు నిరరముగా నేయ 
నలువుర ేవుర నలినుచ్చి పారం 


కలా వ్టూాకాౌండము, 79 


దలలొక 8 పెట్టు భూతలముల రాల్చి 
రథముల జెక్కి- సారథు° నుక్కడంచి 
రథరథ్యనివవాంబు రణభూవిం౮హాల్చి 
కరులంజెంజ డి ప్రుహ్క_రములందునిమి 
వారుల విచారించి యాశ్వికోత్య ముల 170 
_బాణంబు లెడలించి శాణానననులం 
దూణీరములం[ద్రు:చి దొరలగీటణంచి, 
వారువీరనకెల్ల వారి కాయముల. 
దోరంపురుధిరంబు. దోంగించిరంత ; 
దొంకెనపోటులు దథూారంలగానాటి 

వింకంబు అెడలక జెరయు పీరులును 

నోరి "పెక్క-ం[డను గుదులుగాం్యగుచ్చి 
పేర వారెడునట్టి బవిరుదులువారు ; 

తల (తేవ్వివడియు ముందట డమ్ముంబొడుచు 
బలియులనొప్పించి పడియెడువారు ; 
శిరములు వగిలిన జిం దెలంట్టి 

నరకుసేయక బో రునల్ను కంత 
దొణసిన వేటాడితునుకలుగాంగ 
యతీముతిదెగ (వేసి యార్చు'రాహుతులు ; 
సామజంబులనడుము సరి(గుచ్చిపారం 
దోమరంబుల (వేసి (తుళు మావుతులు ; 
లవణిసారించి పల్ల మును గుజ్బ్జమును 
రవుతును జిదియ భోరన -(మోాచువారు ; 
తలోలుచు చెత్తురుజాంపిలో మునిగి 
కాలార్చ చేరని -కరితురంగములు ; . 180 


ద్విపదభాగవతము, 


దారగండులు వడీ ధరణిపై (వాలు 
కేరులు వెననోళ్లుందెణచు పీనుగలు. 
జదిసిన కండలు జదుపంబులై న 

మెదశు మిడమిడమని మిడుకు బొమ్మలును 
న వ్వెడీ మోములు నలినంగక ములు 
విజిగినవిండ్లును విటతాటమైన 
వుజీయలతో నొప్పు బొమిడీకంజులును ; 
కర వాలకంకణక లిత మై పడిన 
కరములు(తుమురై న కాండకుంతములు ; 
పజీయ లై కూలిన పలక ల నాజి 
దడటజచుగాా 'దెగిపడ్డ ధవళచామరలు ; 
నాజాడకుంజింపులై దూర మెడలి 
చూడనక్క._జమైన బోడుపక్కె.రలు ; 
నెత్తురు నెజచియు నెరి బొట్టకోలం- 
గుత్తుక బంటిగాంగ్రాలు భూతములుం ; 
గొడపంపవులం కాళి ఘోర నావవజల 
చెడయాట లాజెడు వేతాళములును; 
వలనొప్పు భూ లేశువతుంబు వోలె 

లలీతక పాలమాలాయు కృమగుచు . 190 
నమధిక దానఢ్య నరనంబెవోల . 
కమనీయమార్షణఘ నఘోషమగుచు. 
గలగొన వై శాఖకాలంబె వోలె 
నలినొవ్వు బాణాసనధ్వ_న్త్వమగుచు 
విహితమహారణ్యవిభవం బె వోతె 
బహుఖగ నాగ నంప్రస్థితంబగుచు 


కల్యాణ కాండము 81 


నరభగనె దాఘనమయం బె వోలె 
సురుచిర చాహినీకోణితంబగుచు 
మహాని.న వారాసినుధ్యం బె వోలె 
నహాజ బాడబఘోపష సౌర భ్యమగుచు 
నలమి బీభత్సభయానక కౌ(ద 
కలిత వె యొప్పారి కలనొ ప్పెంజూడ ; 
చి... 
దట్టిం చెనంత యాదవ సేనందజచు 
నెట్టన నాణై ద్యనృవుసేన విజి”. 
మగ భధసేనలుంగూలె మ ! సెవై దర్భ 
జగతీశుసై న్యంబు సాలురండు ఏజీ” 


— శిశుపాలుడు (కోధముతో వార్షపె. గవయుట :_ 


నే 


ఈ 


అంత నాకిఘపాలుండండటజం జూచి 
యంతయు డర్చించి యెలుంగ త్రిపలిశె, 
క డుర్టగొవ్వి గొల్లలుంగానక నన్నుం 
దొడరి నేనున్న చో? దొయ్యలినె త్త 200 
కొనిపోయిరిదలు కూ ల్చెజ నొంజె 
చనియాజి వారిచేం జచ్చెద నొండె 
యిట్టిజీవమునొంది యింటికింబోవ 
చెట్లోర్తు! నాశెర్యమెన్నటికింక ie 
అనిపల్కి_ పేర్చి తానటు సేనందాంకి 
వననమూవాము నేర్పు వహ్నీ చందమున 
దరమిడి పటురథడంతియ శ్వములం 
బొరిమార్చం డత్చలంబులు పెల్లగి ల్ల, 
బలము వీంగుటం జూచి బలభ (ధుండంత 


82 


ద్విప ద ఖె"”గవతము" 


వాలమునలో(గ బాహో ర్లళుండగుచు 
యరదంబు డిగివచ్చి యాసాల్వ కేయు 
నరద-బు నుగ్గుగా నడిచిన నతండః 
గదపుచ్చుకొనిం సీరిం గదియ నాలోన 
నదలించి మూగధు. డడ్డంబు 'దాంీ 
శర పరంపర లేయ, జడిసి మాగథుని 
వారులను సారథి నవలీలం గూల్చె, 
'లేరిపై నురికీ యుద్భత్కిం గ-ఠమున 
సీరంబుం దగిలించి చెచ్చెరం దిగీచి 
రోశట నడప రుధిరయుం (గక్కి_ 
వీకరి వూగధవిభుండు మూర్చిళ్లె | 210 
నక్క_జంబుగ వాని నరదంబు మోద 
నెక్కి_ంచుకోని సాల్వుండేంగ నాలోన 
నతనితోడ జే యభఖిల్యసె న్యములు 
నాతురయబడి గుండెలవియంగ బణచె, 


ఎ! రు కృష్ణుని తూలనాడుచు.( గవియుట 12 


అంతకుమును విదర్నా దీశతనయు.. 
డంతకనముండు కోథాళ్ళుండై రుక్లి 
తనసేనతోడ ముందల చేంగి కృష్ణుల 
గనుంగొని భీషణో[గస్ఫూ ్తిం బలికె. 
“కీరి! నోవాధవు | ఓడక నన్ను. 
జీరికింగొనక నాచెలియలి. బట్టి 
కొనిపోయెదిక . నెందు గానిపోయెదీవు ? 
నిను నాశ రంబుల' నీరు: గావింతు ;”’ 


కలా న్‌ * కాండము, 88 


నని గుణధ్యని సేసి యాఆటు బాణములు 
దనువు: 6 గీలింప దానవాంతకుండు 

నల్లన నవ్వుచు - తనికేతనము 

విల్లును దుంచిన వేరొక్క_ ధనువు 

గని కాణవర్ష ౧-బుం గసరియలో ఫౌెది 

కినిసి కేజుల సూతుం గీటణంించి 

డనువుం [దుంచుటయు, తడు వమ్మువో క్ర 
ఘనమైవ కేటకఖడ్డంబు. గొనుచు 220 
హరితేరిపకి రయంబున గదిసి 
కరవాలమున (వేయం గమలాతుడతని 
పలుకయు వాలును ఇాణాష్టక మున. 
దృణపూ-(తమునయ్మదుంచి ధృతిమూర్చ వుచ్చి 


_ 2 (త్తీకృనుడా రుక్స్మిని ధ్వజస్త ంభమున కుంగట్టి 
తల నొరుంగట "== 
తనపాగంగొాని ధ్యజనృంబుంబుతోడ 
మెలివట్టి మెడగటై మిడమిడ.6 జూడ 
నలుక మైల బేర్చి పెద్ద మున శిరము. 
బలుసు న జుట్టును చాల నొతీిగి 
యునిచిన ఖేదంబు నుమ్మలికంబుం 
శఆనుపాటు గదుర నిరిషబ్ఞుండై యున్న 
యన్నను గనుగాని యడలు దీపింపం 
గన్నుల నిరొల్క_ గద్దద యగుచు 
మొగము వెల్వల జార ముడమున సిగ్గు 
వగయుం దవోపలో నిల్చి మై కళ్ళి పలికి, 


84 


భ 


ద్విపద భాగవతము, 


వ. రుక్టిణి తనయన్నను విడిచివుచ్చుమని 
(శ్రీకృన్లునిం (బార్జించుట 4 కారకాల 
అక్క_టా | ఈతండు నీయంతరంబెజు 
కిక్క_డ నీచేత నిటుగట్టు వడియె 
వెరగొప్ప నన్ను. దావిడిపింతు ననుచు 
నఠుదెంచినాండు నాయ(గజుం డితండు 
కలనీలో. బడువారీం గావక యిట్లు 
పఫపొలువసేతలు సేయ? బోలునే యకట ! 280 
నన్ను మన్నంచి (కన్న c (చాణమెత్తు 
మిన్ని డప్పులు. గాచి యతని. బోవిడువు ; *” 
మసిపల్ము_ నంతలో నడరి నీదియును 
జనుబెంచె వెదర్ని సె వష్టంబు బటచఛి, 
దు 2౪ 
హారింగూడుకొొని వీరి యరదంబు మోదం 
దురవీలు రు నుదురుం జూచి పలికి, 
cn | 


= బిలరాముండు రుక్లసి వీడివించుట |= 


తగువాయ వియ్యము ధరణీశసుకుండు 
తగదిటుసేయ నితని వేగ విడువు 
మనివల్క్‌ బోధించి యతని విడివీంచి 
మనసు క్లేశము: మాన్ని మరి రుక్మి ననివీ 
యారామ( దోడ్కౌ-ని యనుజుండు చాను 
ద్యారవతికి జేం7 దాలకేతనుఃడు 
పాఠరులెదుర్కొ_ని పటణం బెల 6 

6 య 
గోరిసింగారింప గురుమూహూర_ మున, 
రాముడు హారిళయుం. బుర(పవేశంబు 


కల్యాణళా ps డు, 85 


గావెంంచి సేసిరి కడునంతనమున,. 
గురులచేతన నన గాని శుభలగ్న 
మరయించి పెండ్లి కి నఖిల వస్తువులు 
సమకూర్చి శాంధవనమితి రప్పించి 


కన్‌ (ర్రీరుక్టిణ్‌ దేవ వివావాము = 


విమలమణి స్తంభ వివి ధశిల్పముల 240 
వెరవుగా బెండ్లి కి వేది దీర్పించి 
పరవుగా ముత్యాలపందిలి. "బెట్టి 
ఘంటామ్బృుదంగ మంగళ తూర్యరవము 
లింటింట [మోయంగ నెల్ల కీథులను 
గనకతోరణములు. గలువడంబులును 
గనక కుంభంబులు గర మొప్ప నెత్తి 

క స్తూరిచందనగంధసా రాది 

వస్తు విన! రథూపవాననలొలయ 
నంజలంబులును నందంజ పంపించి 
నందాదడి గోప బాంధవుల రప్పించి 

దేవ -తాోతిధిగ్భహ చేవ తార్చనలు 
గావించి ేవతీకాంతయుం దాను 
తరమిడీ యయ్యశోదయును రోహిణియు 
వారివరిణయంబున కలల నలర 
కతకోటికందర్చ్పనన్ని భ మూరి 
యతులితశ్చంగార మంగీకరిం చె, 
కంతుబాణంబునం గడిగినభంగి 

కాంత మైనౌర్సి సింగారించి తెచ్చి 


86 


తనరారు గృవా బేవతలయొద్ద నిలిపి 
యనుపమంబగులగ ష మానన్నమెన 250 
సాందీపనియమిత ౫ద్విజో _త్తములుం 

జెంది ఫుణ్యాహంబు జీయించి రంత, 
అవకదుందుభఖి హలపాణియు[గ 

సన నందాదులు( చెలులు జుట్టములు 
వలనొప్ప విప్రభూవరవె శ్యళూ(ద్రు 
లెలమి నుహోత్సవం బేపారుచుండ 
గొమ రారు నప్పసిండికుడుక నతుతలు 
నమర 0౫౬ దల|జాలు నఖిలవస్తువులు. 
బసి(డిప ల్లెరముల బహుభంగి. బూనిం 
రసికత మీరి పేరంటాండడ్రు పొడ 
నాలోన రుక్టీణి సంబుజోడరుని. 
(చాలపొంగుల మిందం బరగంగ నుంచి 
తెరవట్టి సౌబాగ్య దివ్యవస్తువులుం 
గరముల నునిచి మంగళ రావమెలయ 
నాయెడ ఫఘడియ-ర మరసిదై వజ్ఞు 
లాయతమాయత ముని (ప్రీతిం బలుక 
శుభలగ్నమరుచేర నుమువూ _రృమనుచు 
నభినుతులొనరించె నమరనంఖఘంబు; 
తెరయెత్త ముఖచం(డదీవ్హులు వొలయ 
యిరువురు నొండొరులీఖీంచి రంత ; 260 
హరిచరాడ్కి_ సతి చెక్క_టద్దంబులందుం 
గరమొప పత్ర శేఖలభంగి నమ; 
స సనారివతుంబు మం . 


కలా్య్యణ కౌండము. | 87 


జనుపార నిలాలపేరులట్ల:ండె ; 
సు"భాణగువాము మంద సురవల్లి నిగుడి, 
విరులు రాల్సినభంగి వెలందొప్ప నెక్కి 
పరువడి చే. దలం[సబాలాొప్ప బోసె: 
కరమర్ధి వారి కరగపహాణంబు సేయం 
గలితమా వందిమూగధరావములును 
జెలు వాగు నది జూలీ ర్యాజములును 
మంగళ పాక క మహిత వాక్యములుం 
నింగి ముట్టగను ఘూర్లి ల్లై నంజుధులు, 
అంత హోమాది కృత్యము లెల్ల దీర్చి 
నంతోపచిత్తుండై శౌరి పెంపొంటె, 
నుపమ భ్‌ త్యుభోజ్యాన్న పానములం 
ద! పీ యందఆికిసి దగకట్టు నిచ్చి 
నందయశోదల నయ వాక్య వస్తు 
నందోవాములం (బీతి నలిపి ఏీడ్కొ_లిపె ; 
శోభనదినములు సొంపార దీర్చి 
యాభామిసనియు. దాను నంబుబోదరుండు 270 
శేళివార్యములం క కుం గృత కా|ద్రులందు 
శ లసానుపులందు నరసులయందు 
E వై శర్భితో రతివల్ల భ శేళి 
నాదట నుఖలీలలంటె మురారి, 


--=: (వ్రక్యుమ్నుని జననము : 


ఆటనొాక్క. యేడాది కబల రుక్మిణికి 
బటుతరం జై న గర్భ (శ్రీవహింప 


మగువకు స్ఫుతకళీమంతోత్సవంబు 
సనెగడింపం వామి ,రినలలు నిండుటయు ; 
హరఫాలనయనాగ్ని నడంగిన మరుండు 
వారికిని రుక్టీణియందు (పద్యుమ్ను. 
డనుపేర హరి యవ తారభేవమున 
జనియించెనో యన! జనించె తనయు 
డావు(త్రుం గనుగొని యతిగారవమున 
నీవార నంతోషమెసంగ వర్తిల్ల ; 


౨ 


= వుుటింటిలోనుండీ (ప్రద్యుమ్నుని నంబరుండపహరించుట ;_ 
6 మువ్వంటుదినమయొొ ! ముద్దులపట్టి 
నెవ్యండో కొనిపోయి నింటిలోనుండ !*” 
అని మహారోదన' మటుసేయ శౌరీ 
విని సంభమించి యవ్విధ మెల్ల మున్నె 
యళజీంగన పహాండయ్యు నెటుంగనియట్లు, | 
వెం గంది నలుగడ వెదకంగం. బనిచె, 280 
వదలక, జన పూరగవై రంబుం డలంచి 
యడయుండె శంబరుండను ౩ త్యవరుండు 
రె యా 
ర్‌ొనిపోయి జలధి నక్కొ మరుని నె చీ 
రై 
చనియె, నాశిశువు మత్స్యము(మిం” నంత, 


దా నము[డములో వేయబడిన బాలకుని 
మత్స్యమొకటి (మింగుట :--. 

ఆనావికులు వల నమి,ను దిగిచి 

కానుక యిచ్చిన గని శంబరుండు 


కల్యాణకాండనూు, 89 


యడబాల కొప్పింపుమని పంచె వాడు 
తడయక యమ్మోను దళనంబు సేయం. 
గడుప్పులోనున్న చక్కని కమూరకుని. 
గడు వేడ్క నాదై త్య కాంతకొప్పించె 3 


—!మాయావతి (ప్రద్యుమ్న కుమారుని మక్కువతోం బెంచుట 


నంతమాయావలి యాపుతుం గాంచి 

నంతనంబునంబేలి సామనన్యము + 

నాఫవు[త్రు శుభ శేఖలంతరంగమున 

నాపోకం గనుంగొను నందండ పొక్కు 

నక్కు_న నిశ మద్దులాడు( న్నిచ్చు 

జిక కాగ చేర్పు చేష్టలు మణజచు 

ఏరీతిం బె-చగా నెలమి కందర్చు. 

జారూఢయవ్వను..డై చూడ నొప్పె; 

ఆలోలమదనుని యాకారసరసి 

నాలోలనయన మాయావతి మునిగి "290 


-—-' మూయావతి ఆరూఢ యావనుండగు (పద్యుమ్నుని 
గాంచి మోహించుట = 

రతికాన సేసి గారవము వోనాడి 
చతురత గతులను నరనభావమున 
నాపడయథి యొక నాండతిరహన్యమున 
మై పడీ పట్టిన భావజుండలిగి 

“ కటకటా ! ఈపని గర్హ్యణంబనక 
నిటు సేయందగునము ! ఇందీవరాథీ. ! 
తల్లివి నీవు నీతనయుండ నేను 


శ 


ద్విప ద ఫాగవత మః a 


చెల్లునే పాపంబు చీయంగ నీకు? 

ఎక్కడ వినజూడమిట్టి దుర్నీతి 
నెక్కడగలిగె ! సీవెవ్యతన *” నుండు ; 
హరికీరుక్టిణిక్‌ని యవతరించుటయు 

జజీగ శంబరుండు తానిందుం దెచ్చుటయు 
జేరిన చంజెంబు. చెన్నె, వెండియును 
నారామ భావజు నల్లన పలిశె, 

రతినేను నావుష్పరతుండవు నీవు 

(పతిలే' యాదిదంపతులము గాన 
వీండొక గతిగాదు వీని 1:ర్టించి 

దండి మై మనము వోదము ద్యారవతికి, 
ఇతండు మామ విధం బెజుంగు నీతనికిం 
(బతి లేని విధ్యలభ్యాసంబు చేయు 3 800 
మనుచు మాయా సతి యమ్మ గానిత్య 
మనసిజునకు నిచ్చె మం[తయు కృముగ 
(పద్యుమ్ను (డంత నాపడ శి వేం బెక్కు_ 
విద్యలునేర్చి యా వెలందియు. దాను 
(ధుతిబూని వరి,౦పం *బెలిసి కంబరుండు 


ప్న! శంబర(ప్రద్యుమ్నుల యుద్ధము మ్మ్‌ 
నతి వేగమునను మహాగ హ ంబొదవ 
మడదను' 6 దెగటార్చ మడి విజారించి 
గడంగొని లయశకాలకాలుడోం యనం. 
బజ తెంచి వై చిన భావజుండలిగి 
యుజక యాతని వతుమురుముస్టీ బొడి చె; 


వాడు మహాక కి వెచిన మరుండు 
ఎని 9 
పాడీగాగ నది(దుంచె. బుడక చండమున, 
అప్పుడయ్యసుర పుహాబలంబొదవ 
నుప్పరంబెగసి పెనురగమె పడీన 
రా దా 
| గరుడుండై యాపాము ఖండించెమరు(డు ; 
తిరుగక దనుజుండు గరుక పేర్చి 
రు 
వనద మైం పాహాణవరుషంబు. "ఏ డియ 
ననిలుం్నడే విరియించె, నదియె పడిన 
కులిశ మె దునుమూ డె, కొంకక వాండు 
కలుషీంచి కేల ఖడ్డము నత్తుకొనుచు 810 
బలువిడీం గవిసిన భావనంభవుండు 
తలం (దెన్వనేసె నుద్ధ తకోవ్రండగుచు, 
చేవసంభుములాశ్చె డివి బుష్పవర్ష 
వమూవిషుతనయుప నందంద కురిసె, 
౯ ౧0. 


--: (పద్యుమ్ను(డు సతితోంగూాడ డ్యారవతికి వచ్చుట :-- 


అసుర నీగతి. దెగటార్చి, వానింటి 
వసుర త్నభూపుణావళు లెల్ల గొనుచు 
నంతరితీంబున నాద్య్వారవతికి 
గాంతాన మేతుండై కంతుంజే తెం చె, 
అంతట బురజనులండజు. జూడ 
నతంతె శౌరి గృహంబున నిలువ 
వైదర్భి వగ్గఆవచ్చి యీాథడీంచి 
యాదవాన్గయ జాతు నాజూను బాహు 
సీలసిలాంగు నున్ని _దాంబుజాత్తు 


92 


ద్విపద భాగవతము, 


బాలభాను(పభా(ప్రతిమానవస్తు 
పోరకుఎడలకిరీటా కల్పకలితు 
నారాయణాతుజు నారీన మేతు, 
గనుంగాని కృష్ణుగానోవు ననుచు 

నను మానమునుంబొంది యాకాంత పలిశె, 
“సుండరాంగుండేరి సుతుండకో ! ఈత 
డెందుండి నచ్చెనో! ఎవ్వండో! ఇతని లి 
నేయను కనియనో! ఈ కునూరకుని 
యేయింతినో చెనో! ఇతని కౌంగటిక | 
అనిపల్కి_ తనకన్న యర్భకుం డలంచి 
_ననములు, చేప చాప్పములుబ్బి నేల 
జింద ోశచేం గాంచిన శిశువు (పాణంబు 
లించాక నుండిన నింతె కాకున్న |” 
హరియెడ నాతని యంగంబు సాబగు 
'వెర మెరంవదోంఠ నర్భిలి పేర్ణిమాన 

డన వసుజేవుండు హరియును బలుంకు 
జను బేర ేవకీనతులును చాను 


' మారుని యాకార మహీమ వీ వీంప; 


నారదుండే తెంచి నలినాత్సుం గాంచి 
యనంగ కాలుని పురిటింటిలోనుండి 
యసుర యెత్తుకంబోయినది యాదిగాంగ 
చెప్పి నీవు తుండు చి _త్తజుండీతం 
డివ్పొలంతుక కోడలీది రలి బేవి 

యిని చెప్పీ నారదుండ రుగ నందజును 
మనముల నంతోషమగ్ను ల రంత, 


కల్యాణకాండము. 98 


కడు వేడ్క రుక్నిణి కడియంగ వచ్చి 

కొడుకు. గోడలి వత్తుకొని కాంగిలించి 880 
వసు చేవ డేవకీవనజాక హలుల 

శినలార (యొక్కి.౦చి యింవులం బొడలె, 

వురింటి-”*. జెయిదప్పి పోయిన కొడుకు 

మరలి యి న్నేండధ్రకు వుగువయ. € చాను 

చ తెంచె వారిభాగ్య మెట్టిదో |! అనం 

జాతుర్య సుఖలీల నలిపె మురారి, 


వి నతాజిత్తుని వృత్తాంతము పమ 


అంత న(ాజిక్పండను రాజవృపభుం 
జంతయు భయమంది యిందిరా విభుని 
కాన్యమంతకముతో నమృ తా.శుమండ 
లాస్యక నిచ్చెదమవి చెప్పుటయును 
“వెజంగొంది యారాజు వెన్నునిశేల 
వెజచి యమృణితోన వెలంది నెట్లిచ్చె 
నాకథ. 'జెప్ప వేయని వేయ శుకుండు 
(పాకటంబుగం గురుప్రవరుతో ననియె. 
అనఘ! న(తాజిత్తుడను ధరాధీశుం 
డినుగూర్చ తపమాచరింప నాతనికి 
వెచ్చి వరంటిచ్చె మిహిరుండు వేండ 
నిచ్చె న్యమంతాఖ్య నెనయప రత్నంబు 
నామణి వతు.ంబునంవొప్పం దాల్చి 
తామర సాప్పుండితండకో! యనంగ 840 
ధరణి యేలుచునుండి డ్యారకావురికి 


94 ద్విపద ఫాగవతము, 


నరు బెంచి యొకనాండు వారిజూచు వేడ్క 
నరసిజనఖుంచేల చను చెంచె! ననుచు 
బుగము వారెల్ల న గృ తమది చూడ 
క₹ౌరిశేహమునకుం జను జేర, కృషం 

డా రాజు మన్నించి యు బూజించి 

యొక కొన్ని నెలలుండి యొక్క_నాండతని 


ఆ: (శ్రీళృన్ణుడు సాజిత్తుని స్యమంతకముణిని యాచించుట .__ 


నకుటిలచిత్తు.డై య న్రాత్వుండని యె 
“ఈ రత్న మిమ్ము సీశేవస్తువై నం 
గోర నీ కీ చ్చెదం గొనుమన్న” నృపతి 
క్క క నకంవుమూడలుం గడంగి సుచ్చలును 
నెనిమిది బారున్రలిచ్చు నీరత్న 
మెవ్వరిచే నున్న 'సీతి జాధలును, 
జివ్భ్గీయు దురితముల్‌ చెండవు నరుల. 
నినడ త్తీమిరత్న మోనోపి” ననుచు 
ధనలోభమున బెం దగువాండు దన్ను 
నడిగిన వస్తువు లడంచి యీ చేర 
కడలిన దుఃఖార్తులగుమెందు నరుజె! 


అ స్మ కాజిత్తు (పనేనునకు మణీనిచ్చుటయు, వాడు వేటకు, 
బోవుటయు: మ్‌ 


వనజాతునకు సీక్ర వంచించి రత్న 


న. మనుజనికిచ్చిన 'నాపనేనుండు - 850 
'నీతొవాధలుడుణు 9 దురితంబు 


క్ర ల్యాణకౌండ ము, 95 


నామణి ధరియించి యశ(ంబు నెక్కి 
కామించి యడవి కొక్క_(డు వేట వెడలి 
మృగముల నొంప నమ్మేదిసివరుని 

మృగ రాజు చంపి యామిపషశంక నతని 
వెడనున్న రత్నమర్శిలిం గాంచు కొండ 
పడలోని కఠరుగంగ భల్లూక విభుండు 
యాశినరిసనిం దుంచి యామణిం గొంచుం 
(చాక టంబుగ మహోభవనంబు సాచ్చె, 
అంత న(తాజిత్తుం డనుజుండు రామి 
శెంతయు. జింతించి యిచ్చలో వగ చె, 


=: న తాజిత్తు శ్రీకృష్ణుడు మణి నపనారించెనని 
సం దేహించుట :_ 


“ కటకటా! అడవి కొక్క_రుండునుం. బోయె 
గుటిలత నెవ్వరు కూల్చిరోగాక! 
తనకు నమ్మణి యీని తవ్వున శౌరి 
మన[పసేనుం బట్టి మడియింపంబోలు |! 

. అతండేల లోబడు నన్యులచేత క 
ఇతరులీసావానం బేల కావిం[తు? 
అడిగిన యీ నేరకనుజన్నుం గోలు 
పడితినక్క_ట !*”” అని పలవింప్రచుండ 
విని పారులెల్లను విస్లుని డలంచి. 
యనుమవూానపడుచుండ నామాట లెజీంగి 860 
యపరీమిత జ్ఞాని. యగు కౌరి యట్టి 
యపకీ ర్తి నెబ్బంగి నడంగింతు ననుచు - 


ద్విపద భాగవతము, 


నడవికిం దను బౌారులందటుం నొలువ. 


a. (శ్రీకృమ్ణుడపవాదమును నహీంపక మణిని వెతుకుటవై 
యడవికిం బోవుట :_ 
గడు వేగ నరిగి సింగముచేతం బడిన 
పహాయముః (బసేనుని యచ్చోటగాంచి 
రయమున సి హనిర్లమున మార్షమున. 
జని బుతవిభుచేత. జచ్చినసింహ 
మునుగాంచి పురజనంబుల కెల్ల (జూపి 
ళం 
యాగువాూవాకిట నందంటు నునిచి 
“వేగ చు కృమంజా వివరంబు సొచ్చి 
f=) 


సే (శ్రీకృష్ణజాంబవంతుల నమా వేశము ,_ 
చచె; జాంబవంతుని సదనంబు నందు 
డనరారు నఖ నునుతల్పంబు మీడ 
దనయ నందిడీ దాది దానికి ర త్న 
మనునయంబున. జూపి యాడింప, కృష్ణు 
డరుచేరం బొడగాంచి యదరి యేడ్భ్చుటయు. 
బరుషపత భల్లూకపతి యేంగు బెంచి 


అలాల | (శ్రీకృష్ణజాంబవంతుల యును మా. 
యటహానము సేసి హరిగిటి మువీ 
టబ లు ట 
ఘట్టనంబుల. బాడఘాతల నొంపం 
గడయంగ్‌ మాధవుడు నిర్ధాతంబు వోని 
వీడికిటం బొడిచిన జెదరక జూంబ - . 870 


§ 


శ 


కల్యాణ కాండము, 97 


వంతుడు మురవై *=వక్షంబుం బొడువ 

నంత కాకారుడై పాదివాని. దాలె, 
ఇరువురు సీరీతి నిరువదిదినము 

లురువడి పోరాడి యొగి కైటభారి 

భల్లూక పపిగుం డెం బగులంగ.౧ బొడువ 

నొల్ల నొల్లన వోయి యురుమూర్చ. "జెలిసి 
యేయుగంబులయందు సీరీకిం దొడరి 
సాయకిర్వది నాళ్లు బవరంబు సేయ 
నెమ్యీరునకుం జెల్లు వతండంత సేసె 
నెన్వరొకో ! అని యిచ్చలోం దలంచి 
యంబుజోడరు నట నాత లో 'జెలిసి 
జాంబవంతుడు భ_క్రి సాష్టాంగ మెణింగి 
చేతులు మొగిడీంచి శిరసున డాల్సి 
యాతత పీతి నిట్లని నన్నా తించె, 

చేవ! జగన్నాథ! చేవేంద్రవంద్య! 

గోవింద! కృష్ణ! ముకంజ! సర్వేశ 
సీవాదిమరా ర్పివి నిగమార్థవిదులు 

భఏంచి కనియెడీ పరనూత్శృవీవ! 

పొరిపొరి (బవ్మావై వుట్టింతు జగము! 
వారిమూ ర్తివై నీిచె యసనిశంబు (బోతు! 880 
వారుండ వై యడగింతు వఖలభూతములం. 
బరమాత్లు! పీలీలం (బణుతింప వశము? 
దశరఖాగ్శజుడ వై ధరణిం చాలించి 
దశకంఠు గెలిచి సీతాదేవి చెచ్చు 
(శ్రీరాముడవు నిన్ను. జింతింప నుజచి 


98 ద్విపద భాగవతము, 


వెరంబు గొని పోరి వంచితు చెతి 

a 

నాతప్పు సైరించి నన్ను మన్నించు 

క్స్‌ తత్వ మెజటుగంగ నేరు జే” యనిన 
“ నాత్రోడ నిరువది "ళ్లు పోరా 

భూ తేశునకునై నం బోలునే యందు. 

బెద్దవు నీవ్ర నాపిడికిళ్లు దాంశీ 


కన (శ్రీకృన్ణుండు జూంబవతీకన్యను బర్మిగహించుట ప 
తద్దయు నొచ్చె నీ తనువంచులొబలుక 
'సరసిజోదరు(డు బుతపునకీట్లనియి, 

“ధరణ్నెపె నీన్యమంతక నిమి_తృమునం 

బరవపైన యపకీ ర్తి పాటిబ్లై గయకు 

నేపార నీరత్నమిచ్చి సం|క్రీతి 

వేపంపు” మనుటయు విని భల్లుజేండు 

నానుణి నర్బించి యాత్మసంజాత 

వామలోచన జూంబవతినిచ్చి హారికి( 390 
(బణమిల్లీ “ఈకన్య( బత్ని గా చేలు 

(పణవాత్మ!” అనిపల్క_ పదాాతుండతని 

మన్నించి కన్య కామణితోడ మణి 

(గన్ననం గైకొని కదలి యే కెంచె, 


నవు బీలణ్వారమందుండిన పౌరులు పురమును జేర 
(శ్రీకృష్ణుడు. మడిసెనని చెప్పుట ;----. 


చెన్నార వెన్నుని సేవించి వచ్చి 
1బశకేపాద మున్నది, | ' | 


య. 


కల్యాణకాౌండము, 99 


మున్ను బిలడాషరమున నున్న పౌరు 
లాకంజలోచనుంజాపెడ నడంగి 

కాక న్న్న "బెగడీ ప్రురంబున కరిగి 
యావార్త నెజింగింప నఖలబాంధవులు 
-జీవకియును వసు దేవుండు, గలి 
బేవతాగణముల ద్విజలోకతృ ప్రిం 
గావించిరంత; వాకముల-గెచనుండు 
చ్యార కావురి సొచ్చి తగ నుగ పేను 
నారూఢగతిం గాంచి యంకటు. జూడ 
(బీతి న_కాజిత్తుం బిలిచి [పసేనుం 
జాతల వని మృతుండైన చందంబు 
మరి జూంబవంతుండు మణి హారించుటయు 
నరయ నాతండు కయ్యమాడిన తెజుంగు 
నచ్చుగా నెతింగించి యతని కారత్న 
మిచ్చి మనోవ్యధ నెడల మురారి. 400 
ఊఉ _త్తములగు వారికొక నింద వొడవు 
ను తేల పడి తీర్చ కోర్ఫుశే కాలువ! 

అంత న తాజిత్తుం డమ్మైణి దాన 
వాంతకు వేం గొని యంతరంగమున 
సిగ్గును న కఖంబుం జిడిముడి పాటు 
నగ్గలంబొదవ నిట్లని విచారిం చె, 
అక్క_టా!(శ్రీనాధు నఖలలో కేకు 
చెక్క_.టి నిందించి నృపకోటిలోనం 
శాపంబు సేసితిం బద్భాముచి త్త 
మేపాటి నొచ్చెనో యీమిగాగలదొ! 


100 


ద్విపద భాగ వతము, 


వాదిమవూననము రోవమడ డు నట్టి 
చెర వేదియో యని విన్న పాటు నొంది 


దక్‌ న|తాజిత్తు సత్యభామను (శ్రీకృష్ణునకు భార్యగా 
నర్పించుట :. 
తనకూ (తు సత్య ను_త్తమగుణాభరణం 
డనరార గై సేసి తనవారు చాను 
మణితోడ. గామినీమణి నొప్ప నిచ్చి 
యణినూదిగుణపూ ర్రుండగు హరి కొనియె, 
61 పర మేవ! నాకూర్శిపట్టి యీకన్య. 
బరిణయంబై రవి[పభ నొప్తమణియు 
ధరియింవు” మన్న మాధవుండా న లేంద్రు 
గరుణించి నెమ్మాము గనుంగాని పలికె, 
“ అరులు మిత్రులు నాకు నరయంగ తేరు 
పరమాస్తుండవు మాకు బావన చరిత! 
ఈనౌలి నిము నాకమృహోరల్న్య 
మేకొల్ల చేసేకు నిచ్చితి” ననుచు 
నాతని కర్పించి యాసత్య భామ 
(బీతిని బెండ్లాడె వీ తాంబరుండు, 
సత్య భామయు( దాను సం[వీలితోడ 
నత్యుదాత్త సుఖంబు లంజె మురారి, 


స్తే (శ్రీకృన్ణ = లభ (దులు కరిపురంబునకు వెడలుట .___ 
ఆలోనం చాండవులట లక్క_యింటం 
గాలి చచ్చుట విని కాలక నుంట 


410 


క్‌ ల్యాణ కాండము, | 101 


"దెలిసిన వాండయ్యు. 'చెలియసి యట్లు 
బలభదుండును డాను బయనమై కదలి 
కరిస్టరంబున కేగి గాంగేయ విసుర 
కురుపుంగవుల గనుగొని పాండు సుతులం 
శల(చి దుఃఖంచి కాంధవులును దాను 
కలిసి వర్తింపు నక్క_డ నొంటియన 


అ శతఢన్వుండు స్మ తాజిత్తుని వధించి మణిని వారించుట :ఎ 
య(కూరకృతవర్శులా కృవ్ణుతోడ 
న(కుడె శ తధన్యు వడింజూచి పలికి 
“రడరుచు న(తాజితను వాండు నీకుం 
గడయలయుచు యీనున్న క నస్టయు హరికి. 420 
నిచ్చె నాతని రత్న మేవెంబనై న 
వుచ్చుకొమ్మ” నుటయుం బొరి నొక్కరాతతి 
తనయింట నున్న స(తాజిత్తు నడ 
దనిసి యండంగ మెడం డణటిగి వధించె, 
తరుణులందణు నేడ్యం దనరి యానుణిని 
పారియిం చె శతధన్వుం డబి యింత లేక 
సత్య భామయుం దం(డి బావున కడలి 
యత్యంతళో కాన నతని కాయంబు: 
దైల పక్యము. జేసి తగుచోట నునిచి 
యా లేమ కరిఫురి కరుదెంచె నంత, 


స్తా (శ్రీకృష్ణుడు శ తధన్వునిం జంవుట :--- 
ఆమాట విని కుం డబల నూరార్చి ల 


102 


ద్విపద భాగ వఠము, 


'రాము(డ:( దానును రథ మెక్కి. కదలి 
తరలాథీ.. దోడ్కొని జ్యార కాఫురికి 
నరుదేర శతధన్వు జాన్యమంతక ము 
న(కూరునకు నిచ్చి యతిజవాశర్యంబు 
వి[కమంబున నెక్క_, హలియును చాను 
పటురయంబున వానిపజ్ఞ( దాంకుః:యుం 


జటులత వాని యశ (ము జఎం పెడలి 


భరమోర్వకను బడి (పాణముల్‌ విడిచె'. 


తురగంబు కూలిన (దోరంపు భీతి 480 
నాతండు కాల్నడ నరుణగుటం జూచి 

యాతతరయమున నరజంబు .1దోలి 

ఘనచ[కభార వేం గంఠంబు నటికి 

తనువెల్ల న"సి రత్నము గాన లేక 

““శతధన్వు నూర శే చంకితి నకట! 

ఇతడు మహామణి నెుదుంచినాండొ! 

అరసికొండము గాక” యనిరథం బెక్కి 

యరుచేర వాలపాణి వారికిట్టులనియె. 


=! బలరాముడు మిధిలానగరమునకు వెళ్లుట ; 


అచ్చట దుర్యోధనుండతని పద్ద గ దాయుద్ధ మభ్యసించుట = 


“ఈ మిధిలాధీకశుడితండు నానఖుండు 
కామించి యారాజుం గాంచి న చ్చెడను 
నీవు పొము ని” పల్కి సీలాంబరుండు. 
"వేవేగ ఐ.థిలకు వి చ్చేయ నతండు 
యదుజే(గి సీరికి' నంతయు వేడ్క 


క్‌ ల్యాణకాండము, 108 


జదురొప్ప చేవోపచారనక్రి యలు 
నతిభ క్తి. ఇ౫ాజింప నతసిగవామున( 
జతురత నొకకొన్ని నంవతృరములు 
లసి శర్టింప నక్కడ సుయోధనుండు 
సాలినోడం బటుగ దాభ్యాసంబు స 


0౫ 


మున ఆ(కూరుని వృ తాంతము RRR 


వనజాతుండును డ్యారవతికి నే తెంచి 
తనరారు మణి శతధన్వుని వద్దం 440 
గానక యుండుట గాంతకుం జెప్పి 

పూని న తాజిత్తు భూవిివర్యు నకు 
బరలాకికంబజబులు ఛ_క్కింజేయించె. 

అరయ నారత్నంబు య[కూరుండె తి 

కొని బోయి వగభూమి కుశలియె యుండె. 
అనఘవమూానసుల్యడెన యకూరుం డరుగ 
నాపట్టణంబున నఖలమం[శులకు 

దూపి ల్లె భయక స్టృదుష్టరోగములు, 

అని చెప్పుటయు మిని య$కూరుం జట్టు 
ఫఘనవుణ్యుండ య్యె నక్క_థం జెప్పుమనుండు ; 
మున్నశ్వవాలుండు మొగి ననావృష్థ్రీ 

ఖన్ను 6 డె కాళి శేగినం గాతిరాజు 
పహారువరంబున6 గనె యమ్మ ౩కం౦ఈువ దనం 
దరలాశీ కాందిని తన కార్భివు(తి ; 
ఈకన్న్నచే నన్ని (యీలతి)బాధలును 
శోకరోగాదులు సోయకక యడయ ; 


104 


ద్విప ద భాగవతము థి 


ఆకన్యం బీకిమై యశ్వపాలునకుం 

చేకొని వడిం బెండ్లి సేసి పంవుటయు 

నానాతి వరియించి యఖలదుఃఖములు 

మాని సుఖంచె నమ్మ నుబప ల్ల భుతు, 450 
ఆయింతి సుతుంజె న య[కూరుం డలిగి 
పోయినకొతమున( బుళ్లై నీపాప 


; అకూరుని (శ్రీకృమ్ణుండు వీలిపించి బుద్ధులు చెప్పీ 


మటల వాసికే మణిని (పసాదించుట వాన 


మనిమాచి శౌరియు నకూ+రుంబేమం 
బనివడి. దూతలం బంచి రప్పించి 
యతనితో నొక్కనాండ తిరహస్యమున 
శతవళ నేతుంయు చతురుండై పలిశె, 


11 అడరి స తాజిత్తు నడచి మాణిక్య 


మురవడిం గొంపోవ నొగి వెంటం దగిలి 
శ తధన్వు నూరే చంవితి గాని 
యతులితంబగు రత్నమతని చేంగాన 
మక్క_టా ! (శ్రీధనంబది పాడిగాదు 
యిక్కు_వ జ్ఞాతులకిది యహితంబు 
నీయింట నతని మానికముండె గాన . 
౧యాయధ్యరములు నీకిటు సేయంగ శై 
నిది నాకు (బ్రీయమన్న °° నింది రావిభుని 
పదపంకజములకుం (బ్రణమిల్లి యతండు 


46 గోవింద | క్చప్ల | ముకుంద! మురారి | 


పాననగుణవూర్ణ ! పద్భాయతావ. | 


కల్యాణ కెౌెండము, 105 


సర్వాత్త లందును జరియించు నిన్ను 
సర్వేశ ! ఎతు/౧గంగ. జనునయ్య నాకు న్‌ 460 
అని పల్కి. వారి చేతి క్మకూరుం డెలమి 
తనరార సాన్యమంతక మిచ్చి(_మొ క్కె. - 
వెరి నంతనమంది జ్ఞాతులు మాడం" 

_ గోరి యారత్న మ(క్రూూరున కిచ్చె ! 

'“ ఈకథవిన్న విరాకీ ప్పి తార్గ ములు 
(పాక టంబుగ నిచ్చు భవ శా ధలుడు "ఏ 
నపకీరులడగించు నఘములు. జెజుచుం 
పటంబు లెడలు మంగ ములు నిచ్చు 13 
నని చెప్పి మరియును నంబుజోడరుండు 


పనే (శ్రీకృమ్ణుండు ఇం(ద్మపస్థవుర మునకు వెడలుట == 
తనరంగ నిం(ద(పన్థంబున కరి”, 
అఖలలో కారాధ్యుడగు విశ్వగురుండు 
సుఖతరంబుగ 6 వాండుసుతుల సీతీంచి 
సుదతి గాంతికి ధర్భసుతునకు (మొక్కి 
కడియంగ భీముని, గాంగిటం జేర్చి 
నవ్వుచు. జన(మైోాల న(మ్రులై యున్న 
కవ్యడిక వల నొక్క_ట నెత్తి (పేమ 
నందటి సేమంబులడుగంగ వార 
లందజు.( బూజింప నానందమంది 
నొంంతియు. గృష్షు నక్కు_న. జేర్చి దుఃఖ. 
మంతకంతకుం జేర్చి యార్తిమె 'నేడ్వుం 470 
గరపల్ల వంబునం గన్నీ రుం దుడిచి 
నరుడండ దన మేనయ త్త సూ'రార్చి 


106 ద్విపద భగ వతము, 


ధర్భనండను కీలు తన కేల? బట్టి 
యర్భిలి నిగుడ నిటనియి నాన్‌ "ది, 
యా 


అ (శ్రీకృమ్లండు పాండవుల వేమవా ర్తల నరయుట : 

66 అకటా | దుర్శదులగు శతు) నులు 
"పెక్కు పాటు" మిమ్ము. బెట్టంగ వినుచు 
నొప్పగించిన యళ్య్యృలుంటిమి గాని 
యప్పటప్పటికి పామరుల లేక 
డై వంబుక తన నింతటి బాధలుడిగె 
చేవిధంబునం బుణ్యులీలోకములను నీ 
అనవుండు ధర్మరాజూ కుం జూచి 
వినయ బాంధవములు వెలయ నిట్లనియె, 

ల అనవూత్మ క్స్‌ మర్శమరయకయున్న 
మననేర్తుమే మేము మ _ర్వులలోన 1 
తల్లి యు దం(డ్రీయు. దైవంబు గురుడు 
నెల్ల బాంధవులును ల సీవె మాకు! 
ఈకొద్ది వాక్కేల నివాపరంబులకు 
మాశెవ్వరున్నారు! మధుకై టభారి !”” 
అనుచు మజ్జనభోజనాడి నత్కార 
వనయెోాపచారాడి విధుల బూజింప 480 
పహరియు.కాండవ్రలును నన్యాన్య మైతి 
నురుతరంబుగ నుండ నొకయేండు చనియు. 


అ (శ్రీకృష్ణుండును' బాధ్దుడును వేటకై వెడలుట :._ 


అ _క్తరి నొక నౌ౭డు హోరియు. కార్ధండును 


కల్యాణకాందడ ము, 107 


జిత్తాబ్బముల పడ్క_చిగురులు వొశమ 
వాయు వేగము. న పొజులం బూని 
యాయుధప? పూర్ణ మగు రథం కెక్కి 
యగణితసార మేయా వళితోడ 
మృగయులాయుధ శ్లి మెజసి తోనడువం 
గాకోలభీక ర కాకోదరంబు. 
గాకయిల్లి కము భీకర రావకులము 
నపరిమి తాభీలవా మ్యృ్యయకలము 
కువితకోలాంగాల5్‌ లా లంబు 
కంతుండఖండితఘన పీిప్పలంబు 
వరతపఃపరికీ5 పల వనలము 

భా గాథ 
(పక టితకుంజర (వాతకంటకము 
విక్భతభల్ల వ్యా[ఘవృక నమూహంబు 
నగు మ హారణ్యంబు నందంట్‌ చొచ్చి 
మృగయానుర కుల మెలంగి యాలోన 
వలలొగ్గ తెంలొా త్తి వరభటో త్తములు 
బలిసి కొ మ్ములనుండీ పదిలమై నూంద 490 
పరగ గిటివ్యా[(ఘభల్ల సారంగ 
క రిసింహశ ర భఖడ్దకలులాయ నులు 
గండభరుంశాది భఘనమృగాదులును 
దడిమై బరవర్వెం దగిలి 3 యుచును 
గసుక్క్లలవిడుచుచు. గోర పెన్వలలు 
నక్కా నం జుట్టియు నిబిజాస్ర్రైనమి 2 
బొలియించియును మృగ ౦బులం గీటణంచి 
యలసికృ ప్లార్లును లర్క_క న్యక కుం 


108 


జనుచెంచి శీతలజలవూని తీర 
మునం దరుచ్భాయ నిమ్ముల విశ్రమింప ; 


జా, కాళిందీపరిణయము :___ 


( ర-కాబ్రపదతల రాజీవ వదన 


మా క్రికమణిదంత ఘనము 'ననయన 
పులిననితంబ కంబుపమానకంఠ 

యావ ర్తనాభ రథాంగవ వజ 

శె వాలరోమనంచయ బిసపాణి 
యననొప్పు కాళిందియను వరారోవా 
చనుదెంచి కృష్ణుని సన్నిధి నిలువ ; 

వనిత సౌ భాగ ఫ్రగొవణ్యచాతుర్య 
మ”మిష'నే్యతుండై పారిచరూ చెనంత, 500 
నరుండింతిం గనుంగొని * నలినాతీ ! వంటి 
కరుటెంచితీ వెవ్వెరని పల్కుటయును, 
మురిపెంపు సిగ్గును మోమున బెరయం 
దరలాతురోచులు దనర నిట్లనియె. 
కాలాత్నుండగు సూర్యకన్యక చను 
కాళీందియనుదాన( గమలాశ్న్షుం గూర్చి 
తపమాచరింతు వీతటమున, వేట 
'నెపమున( నే తెంచు) నీరజోశరుని 
కామించి వచ్చిన కార్యమంచనిన ; 
ఆమెను మన్నించి.వహారి తోడుకొనుచు 
శరిఫ్రరి _ కేతెంచి -కాళిందిక న్యం 
బరిజయం చై యొప్పెం బదలోచనండు, 


కల్యాణ కొం దము. 109 


అర్జును రథనూతుండై తోడువచ్చి 

నిర్ణ రాధివునాజ్ఞ నెడరి ఖాండవము 
హుగతజబాహానునికి నాహుతిగా నొనర్చి 
యతనిచే గాండీవనునుచేరి ధనువు 
దజుగని యమ్ములు. దరుచర ఢ్యజము 
వజలెడు రథమును వాజులు. చెచ్చి 
నరునకు నిచ్చె; నానరుచేత మయుడు 
దరికొను కాండవజపానంబు. కూసి 5'0 
(బదికి నభామంటపంబును గట్టి 

గదయు శంఖమునిచ్చి కడుభ క్షి నరిగ, 
వారియును రథ మెక్కి_యతివయు. చాను 
దరమిడి చనుదెంచె ద్వార కావురికి; 
సాత్యకి నరుతోడ శస్త్రాస్ర్రవిజ్య 
నత్యుదా_త్త త జేర్చి హరిం గొల్చివచ్చ్చె; 
వారియుం గాళిందియు ననమాస్త్తు కేళి 
నరన సౌఖ్య(క్రీడ నలిపిరింపాండ, 


పి మి(త్రవిందాపరిణయము మ్ల 
వారక నాలో నవంతిభూపతులు 
కీఠులు వించానువిందులు (సీమ 
డమ ముద్దు చెలియలి ధవ ళాయ"తాతీ. 
విమ లేందువదన నర్మోవీడనిదాన 
నారూఢలీల స్యయంవరోత్సవము 
గారవంబునం' జేయ గాం గమ డెత్‌లం 
చని భూపతులనల్ల జడిసిపోయదోలి 


110 


య. 
టి. 


కొ 
ఈ 


ద్విపద భగ వతము, 
వనిత దోడ్కొని వచ్చె డాగర కావురికి 


సమా న త్యాపరిణయము కా 


అన్ని జిత్తుండను నారాజతనయ 

నగ్ని జి త్తాఖ్య నాయిబ్ద “'చను[డు 

కడు వేడ్క_తోో+ బెండ్లి గాని చ్చం గోరి 
కడం గోనలపతికడ కే నతండు, 520 
కొనకొని వారి నెదుర్కొ ని తోడుకొనుచుం 
జని యిష్ట్రపూ జల నంటవ్రీతుం జేసి 
కారుణ్యగుణపూర్ణ ! కల్యాణలీల ! 
వారిబోడర ! లోకవంద్య ! (శ్రీకృష్ణ ! 
నాయింటి కరుబెంచి వన్నుమన్నించి 

"లే, యుగంబులయందు నేం గృతార్జుండ 
నేమివిచ్చేసితి రెరిగింవు ”” మనినం 

దామర సాతుంజాతనికిట్లు జెప్పె, 

సీికాతు సత్య నున్ని (చాంబుజాజీ. 

మాకు నిమ్మ”నిన నమ్మను జెం్యద్రు. డ డనియె, 
కారి ! నీవ్ర మాయింటి యల్లుండ వాట 
పరమకెొతుకను మాబంధుల కెల్ల 
నీపట్టణంబున చేడు శాశ్వతము 
నేపారు..నురు.నృవ భేం[దంజు లిట్లు 
శాతశృంగోత్తుంగ చటుతఆనత్వము న 
భూతలాధీశులం బొలియించుచుండు'. 

వాని నేడింటిని వసుధ పై (6 గూల్బు 
వానికి గాని. యీవనిత నీననుచు' 


కల్యాణకాందము, lili 


నౌక వెట్రితనమున నున్నా ౭డ గాక 
యకలంక ! సీకంకు నధికులు గలం? ర్‌శి0 
ఈకొని యుంకువ యిది రయొం.కొ ల్ల 
సిక సాధ్యం బేది * సిర జోదరుండ | 
అనిలోన నాంబోతు లన్నింటి నడచి 
“పనుసార పిక న్యం బెండ్లి మ్మ "నిన 5 
వారి యేడురూవుల నాంబోతుం గమిసి 
పరువడి లేగ్యదాటం బట్టి బంధించి 

ధరం గూల్సి చేర్చిన టె త్యారిం జూచి 
వురజనులద్భు తంబును బొంది మాడ 
నాపౌర క పానులంబుచోడరుని 
చరూాఫ్రుచెంగ లువ ౪ డరెదిం బూజి-ప 
సీకృమ్షంం డిట చాన యే తెంచి పొందు 
స్స్‌ప్ర న్య సౌభాగ్య మెట్టిదో యనంగ |! 
శుళలగ్న చురుచేర సుండరీతిలక 
నభినవంబుగ 6 'బెంయ య్య మురారి, 
అతినం(భమంబున నాకోన లేందుం 
డతిశయంబుగ: గన్వక్‌రణంబుగాలో6 
బదివేలు గోవుల బదివేలు కఠుల 
ఏదితంబుగా మూడు వేల యింతులను 
జటులవావనాముఅ ఏంశతినవ్మ్శానముల 
పటుక తాంగంబులు పది వేలనిచ్చి వ్‌త్త౦0 
యనిచి ఫవుత్నెరంగ నంజుజోడరుండు 
వనిత దోడ్కొ-ని ద్వారవతిశేయ బెంచి 
నత్యయు. ఊానును సౌభాగ్యలీల 


112 


ద్విపదభాగవతము, 


నత్యు డా _త్తత సుఖంబంబె మురారి, 


మ (శ్రీకృష్ణుండు భద్రనులతణను వివాహమాడుట :-___ 


పూని శేకయరాజవు(తిని భద 
మేన_త్తకూంతు నర్శిలిం బెండ్లి యయ్యె, 
మరి స్యయంవరమున మ(_ేశతసయ 
నరమి లక్షణం బెండ్లి యయ్వె మురారి, 
వజలు రుక్ట్తీణి జాంబవతి నత్యభాము 
మెఅయు కాళిందియు మి(త్రవిందయును 
సశ్యయు భ(దలవమణయును నన 
నత్యుజా త్తత భామలయ్యెనమం(డ్రు 
పట్టవుజేవులె భాసిల్లుచుండ 

నెట్టన నరకుని నిర్ణించి కౌరి 
వెలంతుల పదియాటు వేలను దెచ్చి 
యెలమి వెండ్రయ్యె నంచిట్లు సెపటయు ; 
నరకుంజెన్వండ ? వానినలినావముండేల. 
బరిమార్చ్వె ? నెక్కడి పడతులు వారు? 
ఈకథ నెజుంగింపుమని వేడుటయును 
చేకొని శుకయోగి చెప్పంగ( దొడలా, క50 


అ? నరకాసురుని వృతాంతము ప 


ధరణీసుతుండు నుద త బాహుబలుడు 
నర కాహగియుండు దానవకు లేశ్వరుండు 
వరశ క్రిమహిమ దురా్యరనత్యమున 
భధరణిసపై € గలరాజతతి నెల్ల నోర్సి 


కల్యాణశా ఎడము, 118 


తన శాననంబుల దగనిల్సి యంత, 
దనివోక యతిబలోద(గుండై నడచి 
య వురాధిపతిలెల్సి యగ్ని నోడించి 
శమనుని గెల్చి రాత.సుం వారద్రోలి 
వరుణుగ రము వమూాసన్చి వాయుపుం బణుపి 
పారి కుబేరుని [దోలి భూ తేశుం గొట్టి 
వనధీశుపాశంబు వజివ(జంబు 

ధనదుని పెన్నిధుల్‌ తనసామ్ముగాంగ 
నదితికుండలములు హారకియి౨చి మెందు 
నదురెవ్యరునులేక యేసు దీవించి 
_పాజ్టోతిషంబుగా. బర గు (దున్తాన) 
దిగ్లోయశ క్రి వర్తింపుచో నంత; 


వాహ "జీ వేం్య్యదాదుల చేరవా న్థింపంుడి (శ్ర్రీకృమ్ణుండు 
నరకుని ప్రై దంజెత్తుట :-_ 


"దేవేం[దుండును నర గది క్పాలకులును 

గోవిందుతో నర్ధిం గూడి చెప్పుటయు 

విని నత్యభామతో వివాగంబు నెక్కి. 

చనుదెంచి (_పాస్టోతిపము మిండ కౌరి 5-0 
గిరిదుర్లమంబు నగ్ని పరీతమగుచు 

మురయం[తబహుపాశ ముల జుట్టివచ్చి 

పరులక భేద్య మైం బరగు నప్పురికి 

నఠుటబెంచి పాంచజన్య భ్యాన మొసం 

నార్చిన నతిభీవణార్చులు నిగుడ 

చేర్చి మిన్నందిన భీదింపరాక 


114 


దెష్టప ద భాగవతము, 


హారి కార్ల మెక్కి_డి యయ్యగన్ని జల్లార్సి 
జ ౧ 
కులిశ చాణంబునం నోటలు, గాల్చి 
బలువిడి మురయం[తపాశంబులడంచి 
జానవసేనలు దజీమి వై నడవ 
నాన్మాస్ర్రముల( దుంచె నలినావ్వుండంత; 


== మురాసురగంహోరము : 


అంతయు. గని మురుండతిరా(దమెనంగ 
నంత కాకారుండై మదుమోములను 
ఘనరోషవిస్ఫులింగములుప్పతిల్ల 

సునిశిత కీ గళూలంబుం (గాలం 
౫లుషించి జగములొక్క_ట [మీింగ(జూచు 
(పళయకాలమునాటి ఫాలాముండనంగ 
దట్టించి హుంకార ధ్వని దిక్కులగల 
నట్టహానము చీసి వోరిమోందం గనిసె, ఫ్ట్‌70) 
జార్టలాక రాళ జిహ్వా మగుళూలాన 
వ్యాళాహిశమను టై చె తా్యగదసీ 

కడుం బెర్బి నిసిత మార్లణములు మూడు 
తొడిగి శూలంబు దుత్తునియలు వేసె, 
నురుళరాష్టకమున నురమాడ నేయ 
దిరుగక .దైత్యు(డు తీ(వకోపమున 

హరిప్రై మహాశక్తి నదరింప శౌరి 
నరములు మూంట జర్భ్రరితంబు సేయ 
గదంగొని లయకాలకాలుడు వోలె 
చదియం బవీందు వతము[ వేయుటయును 


కల్యాణ కాండము 112 


హారి నందకంబె త్తి యము కోసుకుని 
కరమును గదయును ఖ 'డించివై చె. 
యాజవో త్తముండు చ క్రాభీలధార 
నైదు విరంబుల నవలీలం దానుమ 
బలభేదిచేం నూలు పర్వతంబనంగ 
నలవరి ముర దై త్యుండవని పై (గూలె, 


= +, మురాసురుని పుత్రులు తా(మాదుల తలా క 


అమురాసుర వు(తులై న కా|వమాదు 
లాము'కుందుని మింద నందంద కవిసి 
కర వాల ము నలముద్దర భిండి వాల 
పరశుతోమరగచదాపాకశకులను 580 
బలములు. చారును వాణజూలముల 
బలువిడి గురి ముంచి పక్సీం(ద్రు మేను 
వారిమేను నొ (ప్పింపవారియుగోపించి) 
కరముల (దెవ్య్‌ యంగంబులం దునిమి 
బరులు [వక్క_.లు చాపి ప్రథములు మురిసి 
శిరములు,...... పంచు సుఖ వగిలి 
యములు చి(దుష్మలై యణటఅి-చులు చదిపి 
యమ్ములు పొడిపొడియ జోళ్లు వితిచి 
3... రవరలె ధాాతిదొరగె 
యందండ మేనులు నన్ని చందములం 
జిందువందై వాతశేములు వజన 


116 


ఎని నరకాసురుని యుద్దము ర 


Pree చ్చిన నరకుండుగస్ఫూ ర్తి రిటీనర 
మకుటకు- డలదీప్హి మలయుచు నిగుడ 
నగణీతకటకపహోరాది............ 

- .రుశేత: కాంతి దళదళ వెలు 
చరమూద్రిపై  బొల్సు న ప్తాశ్వుంయనంగ 


పారించాకి పెళ్లెసె నమరులు వదలం 590 
శారియాతని యంపజడీ మాన్సి రెండు 


ఎం అం, *ండిసోలి గొబ్బున లేది 
యార్చి నుబోళూలమంకించి వైవ 
నెదువంశవల్ల భుండాజలు బాణముల 
Sie +... .లుగములు జొనిపి 
గరుడుని రెక్కలు కనరంద నేయ 

నుర గారి పటున ఖోద్ధూతభట్టన లం 
(గదియుచు) నదియును ఖండించె; శారి 
(తిదశులు భీతిల్ల దిక్కులల్లాడ 
Pn 

(జు జూధివుని మేను చారించి శిరము 
ఘనతీ[వధారను ఖండించుటయును 
మండితమణిదీ ప్పి మకు........., 


శ ఇ ఇ ౨ ఇ ఇవ 6 ఇ శ క 429 946494౮4 (1 


క్‌ ల్యాణకౌండము, 11? 


(క్రూ) రాత్ముండగు నరకుడు గూలుటయును 
బోరన మండారపువ్పవర్గ ములు 
యె 


పతన Ne వినువీధిం బొలిచె, 600 


—: భూబేవి తనకుమూ'రుండు నరకుని చావునశై దు: 
ఖంచుట == 


తనయు(డు గూలిన ధారుణి దుఃఖ 

వన రాళిలో ముస్లి వనమాలి (మోల 
కటక తాటంక కంక ణణచారుహోర 
పటురత్నభావణ(ప్రభలు కోభీల్ల 
వరుణాతప[తంబు వానవజనని 

యురుత రకుండలయుగ ళం0బు. దెచ్చి 
హారిక్షి నమర్చించి.......... ఫశ 
పరమానుర కిమై (బార్థింపం దొడంగ 


= భూదేవి (శ్రీకృష్ణుని _బానంచుట క 
(శ్రీనాథ! గోవింద! (శీవత్పచివ్నా! 
భానువత్సంకాళ'! భక్తులో శేశ! 

కంబుచ (క గదాశిఘనశార్జహా న్త! 
అంబుజనాభ! వీతాంబరాభరణ! 
విశ్వవిశ్వంభర ! వి₹ సకజనక ! 

శాశత! సర్వజ్ఞ! సర్వలో శేశ ! 
*ఏిలామనోనాథ! నిఖలాండ నాథ! 


బలు అంతా జాలా. రారారా నుల ంనాసరకానాలనరానాలలా మంత. టా లను దాతా లలనా. రారా భా లాల. అతాయ. 


శేజకీపాదమున్నది, 


118 


ద్విపద భొగవతము, 


ఉరుర జోరూవు మెం బుట్టింతు జగను. 
బరను! సత్వస్థితిం చాలింతు వీవ 
తామసరూపుమై దండింతు వవ 
పీమేన జనియించు నిఖలభూ"-తములు 610 
నవని యన్వలునభమగ్ని వాయువులు 
రవిసుధాక రులాళ్ళ క జీవభ వుంలు 

నక లేం దియంబులు నకలశ కులును 
నకలం ఒు నీరూవు చర్చించి చూడ! 

పూ తాళ్ళ! (శ్రీకృష్ణ! వురుహూతవంద్య! . 
సనీతత్వ “మెజటుంగ౧౦గ జేనెంతదాన ? 

నర కండు నీదయ నాకుద్భవించు 
వరఫుత్రుండీతండు వరశక్షి పేర్మి 
చేవకా(దోహియి అెగియె నీచేత 

దై వీక మెవరికిం దప్పింపరాదు! 

కావున నితనికి గలిగె సీలోక 
మేవిధంబున ఢన్యుండిది అెన్సయ య్యా! 
దురికారి! వానివుతుండు భగదత్తు, 
గరుణించి సీవ యిక్కడ (పతిష్టింవు”, 
మసి (మొక్కి. ధరణి జయాంక మై బజంగు 
వనమాల మురవైరి వత౦బునందు 
పూజించి వీకొ_ని భూ దేవి చనియు, 


=: పదియాజు వేల గొపికలను (శీకృన్ణుండు 
పెండ్లి యాడుట రీ. 


రాజీవ చే(తు(డు రమణీయమా -రి 


క ల్యాణకాందము, 110 


నరకునింటికి నేయ నరసిద్ధసాధ్య 
సురయతగంధర్వసుడతులం చచ్చి 620 
యతండొకపరి పెండ యాజడెడు వేడ్క 
a: 
జతనంబు సేసిన జలజాతముఖుల 
వెలందులం. చది యాలు వేలసూజు్య్యరను 
జలబోదభుయ జూచి నంతనంబ౨టబె. 
ఆకన్యకలచరాపు లజ్ఞాతు మేన 
చాశోొ చెంగల్వదండ లై రయొప్పె; 
jo 
జలజాతశురాప మాజలజాతముఖులు 
తలలె క్తి యందంద తమకించి చూడ 
దినక రోశయవింబదీ ప్పవకా కంజ 
వనము చందంబున వదనంబులొ ప్పె; 
పాలంతుల నందలంబులం బెట్టి చెరి 
వాలుపార ఉఊ్య్యార 'కాఫురెకిం బుత్తెంచె, 
వరుణుని ఛ(తేంబు వరుణునికి చ్చె; 
సురదంతి హయమును సుర పతికి చ్చి; 
ధనపతి నిధుల నాతనికిచ్చి ఫుచ్చె; 
వనజోదరుండు భ_క్షవత్సలుం డంత 
నగణిత[వీతి మై నభయంబు లిచ్చి 
భగడత్తు నప్పురి పట్టంబుగట్టి 


---॥ (శ్రీకృష్ణుని యమరావతీ(ప్రవేశము 8 


(వమజంబుతో నత్య భామయు. చాను 
ననమురావతికి వచ్చె నమరారివైరి, 680 
వారిజూచు వేడుక నా పట్టణంవు 


120, 


తటవణు లొెండురులకు. డమకంబు లొదవ 
పలకారిచూవు నీవాళ్లుగాం జేసి 
యాలోకగురుంజూ చి రందంద వచ్చి; 
వాలంతుల చూఫు లప్ప్వుర వీజులందు. 
గలువతోరణములు గట్టినట్లూప్పె; 
భామల కన్నులపండు వై నత్య 
భామయుం. చానును బవ్నీం[దు నెక్కి 
మేతేర నిందుండు యెదురేంగ కౌరి 
దో తెంచి పూజల డృ_ప్టిగావించె; 
హాది కుండలంబులయ్యదితికి నిచ్చి 
పరమానురకి నంభావించి (మయొక్కె; 
నాచేవమాతయు నంబుచోదరుని 
నాదట దీవించి యక్కో_న జేర్చి 
శచియు నిందూండు పరిచర్యలు సేయ 
నచలిత సౌఖ్యాత్ముండై యుంజడె నంత, 


ఇక పొదిడాతాపపహూరణము $=. 


నత్యభామయు. శారిజాతంబు. జూచి 

నత్యుదాత్త ఈం (బీతి వారి వేయటయును ; 

వేగంబ కౌరి యావృతుంబుం 'బెచకి 

నాగారి పై నిడి నాతియుం దాను గ్‌శ్మ౦ 
ఉ్యార కావురిశేగ వాసవుం డెజింగి 

మై రావ కారూఢుండై. చేవకోటి 

కొలువంగ వలచేతం గులిళంబుం జఉాల్చి 

బలువిడీ సార్చుచు. బద్మాతుం దాయ, 


—ః ఇందుండు (శ్రీకృష్ణునితో యూద్దము జేయుట ౩ 
అనలకృ తాంత డై త్యాధీశ వరుణ 
యనిలకు బేర భూతాధీశ వరులు 
తమవాహూనమ ల నుద్ధతి నెక్కి. పేర్చి 
కమలాముం దాశిరి కరము[గవృ త్తి; 
నార్పల బొబ్బల నట్లహాననః ల 
జ వ్ర 
దర్పించి కెవిసికాడను జారి మొద 
1 వేసియు. బొడిచియు వివిధ బాణముల 
చేసియు నొవ్పింప నిందిరావిభుండు 
పొారిజాతముతోడం బతీం|" తోడ 
వారిజాననతోడ వరశ కి, దిరిగి 
పటుకశార నిరు క శాణజూలముల 
జలా 

చటులత. జూపి ని చీనం బణపీ 
యమరాధిపతి నొంచి నలు(జల్లార్సి 
ననువ రి 7లిచి రాతుసుని నిగించి 

కీ జ 
వరుణుబీరము మాన్సి వాయుపుం బణపీ 
నరవాహు 7లిచి పినాకి సృక్కి_ చి 650 
బృందారక్నకేణిం జెటీకి యందంద 
యండటి గలిచి తాశేరా ద్యారకకు, 
పారిజాతము సత్యభామ శేహమున 
నారూఢగతి నిల్పి యతి సౌఖ్య మైన 
శుక ముసహూ కమున భూసురులు దీవింప 
నభినుతులొనకింప న 'బుజోదరుండు 
పదియాటు వే; రు పంకోజాననల 
వదలని వేడ్క. వివాహమై “పేర్చి 


19లీ 


యందజకును నిండ్లు నారామములును 
జెందిన చానదాసీజ 'ం0బులను 
గంధమాల్యాంబర ఘ సభూపణములు 


బంధుర మైన నంఒటదలును నొనంగి 


అజా కీ (శ్రీళృమ్ణుని లీలావిహారములు స్‌ు 
అభ్య వ జో దం ఢ 
హారి పెక్కు_రూప-బులై ని ఖ్యలీల 
పరిణమింపగ జేసి పడంకుల చెల్ల 
శీయింటం జూచిన నిందిఒ-ధీకుం 
డాయింటి రమణిని ననంగి వర్తింప 
పడ (తులు గఇమకళకోయాయని వేడ్క 
లేసి 
నడరి వ ర్లింపుదు రహమును చేయి, 
(RI, =) 
హారి యోగవిద్యామహ శష్టకౌశ లము 
సరసిజాసనుండై నం జర్చింపంగలండె! 660 


అ 
జాన రుకిణే జీవి సౌధవర్శ నము న 
ఈభంగి నొకనాండు యింది కొవి గోండు 
సౌభాగ్య రుక్టి లనదనంబుోప 
జూపట్టు వై డూర్యుసోపానములును 
జు యి 
జేపార ఏలాలనెనయు =రుంగుం 
9 జి స్రీ అక 
అజసిండీకంభ ంబులపట్టపుసాల 
లనమానబహుదీ ప్హి నడుకు ఫు త్తళులు 
మరకతరుచి? బోలు మదురుల నొప్పు 
కిది? - అు గ మ్బ వేసిన కుడ్యములును 
గర మొస్ఫ నవచం[దకాంతజాలములు 


కల్యాణకౌండ మూ, 1928 


కరిదంతముల నవకంజై న తలుపు 

పగడంపు గడపలు పసిండిబో చెలును 

నిగిడిన వ(జాల దిగడిన గడియ 

మేల నకెంబ్యఖు మేల్మ_ట్టు మెలి ను 
అ లు టి 

నాలవట్టంబును నడపనంబెళ యు. 

గ వమారిగంధమంగళధూపము 'ఎను 


శత నమ తప ముల సాలలు నొప్పి, 
ని రు బోలా 


లా. (శ్రీక్సవ్లు"కి రుక్టిణి రాజోపజబార ములు 
గావించుటు ~~ 


సంసార సాఖ్యరసాయనం బైన 
పహాంనతూలిక పాన్నునందున్న యట్టి 
సెౌరిక్రి రాజో-చార కృత్యములు 

వారక. గావించి వైదర్శి వేడ్క. 670 
కరర్ఫ్ఫూరమి[శిత(కముక భాగముల 
జేర్చార వాసించి నిండారువేడ్మ_ 

క క ణనప్రనములు గలయంగం గులికి 
యంకించి చేచాంచి యజవేతికిచ్చి 
ధవళ తాంబూలప[తముం గొనగోర 
నవరించి చరార్ష్మ విశ ము చీసి మడిచి 
చిటపొట మేళంబుసేసి యొప్పచున్లు 
జిటిక వెట్టినమా(త్రే కతికందించు; 
సృనకుంభ ౫) లను పమూాధవ్రు పొాదతలముం 
జనకారనొత్తు మె త్తని కేల లీల 


౫రకంకణంబులు. ఘల్లుభుల్ల నలో 6 


124 


ద్విపద భాగవతము, 


గరమూలరుచులు ధగ దిన మెజటయ 
గురుకుచములురాయం గురులు ఫాలమున 
నొరయ సోరావలులుయ్యాలలూ గ 
పయ్యెద వడీజూర ( క్రాలిండ్లు తళుకు 
లెయ్యడ డామెరె యిరువంకంజణొడమ 
కన్నులమెజుంగు లక్క జముగాం బొలయ 
చిన్ని చెక్కు ల చెంత జెముటలు నొడవు 
దంతమరీచులందజమిల్లు నవ్వు 

వింతమై మోమున వెన్నెలగాయ 680 
లీల. దాటంక పాళికి వెల్ల (కదియ 
'తాలవృంతంబు మెగత్తని కేల బూ ని 

యల్ల బ్లంజూచుచు హరిదూఫ్రగముల 


ఆ: కృష్ణుడు రుక్టిణిచి తమను శోధించుట :--- 


శెల్ల నింపొదవించు నింతి నెన్న్మునము. 
నుంగొను వేడుక. గలుమీంచినట్లు 
వనజు'తచనే(త్రు. డవ్వనిత కిట్లనియె, 


“ రాజన్యుని విదర్భ రాజు కూంతురవు! 


భూజనులెల్లర వొగడొందునట్టి 
లావణ్య భాగ స్రనిలాసచాతుర్య 

వీ వనుంధర నీకు సీడు లేదెందు! 
పరగు మాగధైద్య పొం (శాదినృవులు 
వరరూపభాగ్యలావణ్యనంపన్ను 
లారూఢ సొ (నూజ్యులతులవి (కనులు 
వారలు నినుంగోరి వచ్చిన చోట. . 


కల్యాణకాండము. 125 


నందలి నొల్లక యతిహీనకులుని 
కుండలో. 'బెజిగిన మలినాంగు భీరు 
వాభార దూ రుని ననృతవ_నుని 
యీచూవుం జూచి నన్నేల కామించి 
తాదిగ రే ఖశ్వరి వక్క_టా! పుట్టు 

వీదను! re సెండ్లిగాం దగు నె? 690 
మోయన్న ర మామోాంది (కార్యంబు 
బాయం(డు; మోతం[డి పగవాండు నాకు; 
సీవ్రను నామోాంద నెయ్యంబు తేవ్ర 
కావున సీయింటి కడకు సీ వరిగి 
వలనొెప్పం గన్నిచ్చ వచ్చినవారి. 

గలసి భోగి-చుము కమలాస్య!”” అనిన 
నామాట తనకు నమ్మ తకాయటయును 
వ్‌ ల డెల్లపడి వ మూర్చ మునిం7! 
సుడివడి చేనున్న సురటల్ల జాణ 
దొడిగిన సొమ్ములు తోొడుసూడి పడ లోం 
దన్ను చా నెజులక ధర (వాలియున్న 


సూర్చపోయిన రుక్టిణిని (శీకృమ్లుయో దార్చుట :-- 


యన్నాతిగను గాని యంబుజోదరుండు 
సరభనంబున లేచి నతినల్లనెత్తి 

కరముల గాంగిటం చేర్చి కన్నీరుం దుడి-చి 
ఇక్కి.లి నొక్కె. త్తి చికురముల్‌ దుజిమి 
యక్క_టికముతో నక్కా_ంత కనియ, 
“నవ్యుటాలకు నన్న నామాట కింత 


126 


నివ్యెరపడి (వాల సీశీల యింతి? 

ఎఎనాగ! వీచి త్త మటీలాడి కొకు 

పలికితిగాని నా(పాణంబు కవ! 700 
పరమసాధ్యివ్‌ సవ్ర భయభ క్రులందు 

నెరసులేకున్మి. నే (నెజిభాగ్య శాలి) 

ఇమ్ముల ననుంఛాయ శేప్రొద్దు నుండు 

నమ్మహాలకీ నివంభోజనయన ! 


. అని పక్కి శయ్యపై నల్లనం జేర్చి, 


యనునయంబున "జేర్చి యబలకుం చార్చి 
నరసరకి క్రీడ నంతుష్టుం జేసి 
పరమపావనమూ ర్తి పంక జోదరు(డు 
కందర్పకోటి నంకాశలావణ్యు. 

డిందిరా విభుండు లోకై కళరణ్యుం 

ఉరసి యండటే కన్నిరూపముల 

సౌరతి క్రీడల 'సతతంబుం జేల్చె, 


నా. (ప్రద్యుమ్నా దికుమార జననవృ తాంతము ఫలా 


వారి! రకాకీన్‌ నగ నందనుడు 

పరమానుర క్తుడై (ప్రద్యుమ్నుం డట్టి 

వీరుడు మొదలుగా వినున మేమ్టుండును 

జారు వే ప్రాండును. జారు చేహుండు 

జారుతృఫ్పు ౦డును జారుచం(దుండు 

జారుహ స్తుండును జారువీర్యుండు 

'జారుదధీమణి విభారుండు బదురు; 710 


1 ఒకేపాదమున్నది 


జ లా?:ఆకొండము, 197 


జాంబవతీకాంత చతురత. గాంచె 
సాంచాది దశ కంబు నత్పు[తవరుల; 
ఇ:నుముంతాదులం బదురు కుమాళ్ల 
మానుగా నత్య భామకు బుక్జ్ర్‌రెలమి; 

ఛానుచం(దాదులు పనురు కునూళ్లు 

(శీనిత్వ్యయగు నాగ్నజితి కుదృవిలిరి; 

మి(తవిందకు 1 పభామి(తులు సుతులు 

గ|తేవంతాదులు గలిగిరి పదురు, 

కాళి. - దకామిని కెదియ( బెంపొంద 

బోల(నుతాదులం బుతులం బదుర; 

భ(దకుం బుద్టిరి భ (చాడినుతులు 

భ(దమూరులు చూహో “గులు పదుర్వు; 

నత్య భాషిణి గాంచె సంతతిం బదుర 

సాత్యకి మొడనైన సత్పుత్ర వరుల; 

వెలందులు పడియాటు వేలునూజ్యు రును 

తలతలం బడియేసి తనయుల గనిరి, 

వినుతింపం బదియాటణు వేలును నూట 
యెనమం|(డ్రుభార్యల శేపారువ్రుతు' 

లాయడ లహ్‌యు నటువ దియొక్క... 

వేయును చెనహం(డు విమ్షున జనులు, 720 
కన్యలు నందజు గల్యాణమతులు 

ధన్య మై క్షు నంతానంబు నిసుడ 
వారలసుతపా(తవర్షంప్పు నంఖ్య 

వారిజూాననుండై.న వర్షిః పేర 

డట రుక్టృపు(తైక యగు రు స్హవతికిం 


126 


డ్విప ద భాగవతము, 


బటుతరంబగు వేడ్క (పద్యుమ్ను వలన 
సిసి లందయం ల నని చెప్పుటయును 
మునినాథ ! ఈరుళ్టి ముర నై రితోడ 
నైరంబు మానడు వరఫు(తి నెట్లు 
శారిపుత్రునకిచ్చి సాజన్యుండ య్య ! 

ఏ వటుని చేమి ? నిఖల గక ముల 

శే వెజీంగింపు లాలిత పుణ్య యనుండు ; 
శుకుడు పరీవీత్తుజూచి యాయర్థ 
మకలంకగతి వినుమని చప్పదొడంగె, 
ఆకృమ్లతో వై'రమయ్యును రుక్ల్ళీ 
తూకొని చెలియలితోడి నెయ్యమున 


= అనికుద్దుని వివాహము - కలహము .= 


మేనల్లుడనుచు నర్జిలి కూతు నిచ్చె 
గాని నము నులు గలయ వెన్నండు ; 
ఆరామన-దను క నిరుద్ధునకును 

నారూఢిం డన పొ(తియగు లోలశచే।తి 780 
లోచనయను కన్య రుక్మి యిచ్చుటయు; 
ఆచెలి పెండ్లికి నై. వివర్శకును 

యానక దుందుభిహలికృష్ణ మడన 

సై నేయకృతవర్శ స్రరాంకాదు న 
బంధులతో వచ్చి బహువై భవమున 
బంధుర (పీతి శోభన మొప్ప జేసె, 

కుడిచి కూర్చుండి సెక్కు_లు వినోదములు 
గడు వేడ్క. జూచుచోం గాళిందివిభుండు 


కల్యాణ కొౌందడమా. 129 


నారుక్త్సియును గూడ హలపాణితోడం 

గోరిజూజము నమకొొలిపి యాడేంచి 

భాగంబు డానమై పణముగా నొడ్లి 
వేగంజె మాడలు వేయేసి గెలిచి 

కై లాటములు చేసి కల్లలు వెనచి 
తాలాంకుం గెలిచిరందణు. దచ్చ చీసి, 
ఓీడీయు బలభ(దుడుడుగక లశ 
మాడలు పణ మొడ్డ మరిగెల్పుటయును; 
ఆవిధర్చుండు” ల్బె ననుచు నొంశొరులు 
చే వేసి నవ్వుచు సీరి సీవీంపం 
దాలాంకు. డడరి యు క్తాలరోపషమునం 
గాలిందిపతి చోూముం గనుంగొని వలిక 740 

కక పాపాత్ములార |! ఈపలక నాగాలుపొ? 
వపార వై దుర్చు. డిటు గెల్బినాండొ? 
ఉన్న రూ పెజుంగింవుడొక పవ మేల” 
అన్న [(పలంభారి కనియె నారు: 

“ గోపాలకులు మారు! గొల్ల జూదములు 
చేపార నొండురు లెగ్గు లాడుటయు. = 
గాక! ఈరాచ యోగ్యంబైన యాట 
బుకేల? వడిలేచి మిన్నక పొమ్ము! 
మాడలోడితిముని మూటిమా-టికిని 
గాడం నాడిన సీకుం గలదయ్య గెలువు? 
కడపి యాడుటగాదు కాక యేమేని 
నడుగరాదే మమ్ము నక్క_అయేని?”?” 


180 ద్విపదభాగవతము, 


== బలరాముడు రుక్టిని జూడవువలక నెత్తి కొట్టి చంపుట :_- 


అనిపల్క్‌ (పహసించి యారు వె జరు c 
గని సీరి మిడుగులు కన్ను లదొటు(గ c 
బటుకోషమునచె త్తి పలక వే(త్రిప్పి 
నిటలంబు[ వేయ. బెన్నెత్తు రు దొజంగి 
వెడవెడ మిడి(గుడ్డు వెడలి రోజుచును 
పడితన్నుకొని రుక్టి (ప్రాణంబు విడిచె |! 
కాళింగుం జంపి యక్క_డి ధూ ర్తనమితి, 
[దోలిన నందజు. దుప్పలం దూలి 750 
వులిగన్నపనులను బోలి వై'డర్భు 

బలము భీలిల్ల నంభ(మమేచ. బజచె; 
వారివచ్చి చేమి'దేమని చూచుచుండ 
నరడంబు వెస నెక్కి హలధరుండంత 
లోచనతో ననిరుద్ధు నెక్కించి 

వేచని యాఫవ్సరి వెలవెల నున్న 

నారుక్సి మడీయుట నెంతయు నెటింగి 
శారి వీరినిగూడి చనియె ద్వారకకు ; 
అరసి డుఃఖా( కాంత మైన రుక్టీణీని 
గరమర్థిం గుందాొర్చె గవులలోచనుండు, 


జజ? బాగణాసుర వృత్తాంతము న 


ఆలోన బలిదాన వాధిశసుతుండు 
వ్యా శేం్యకసదృశుండు వేవేతివాండు 
నారూఢజయశాలి యరికై లవ[జి 


కల్యాణ కాండము, 


భూరి 'ప్రతాపుండద్భుత బలోన్నతుండు 
తాణాసురుండు తపోబలముల పేర్చి 
స్థాణుని మెప్పించి తనఫురంబునకో6 
దననివానమున కాతని రత సేసి 
యనుపమజయకీ ర్తులంది పెంపొండె, 


జ. కెరొాసురుండు (శ్ర్రీశంకరునికి. దనయుద్ధ కాఎడ.ందెలివి 
(పార్థించుట నా 


అఆతండు గ ర్వ్యాంధుండై యొక్క_నాండు 
భూ లేశుపాదాబ్దముల మోంద (వాలి 
వినతుంజై చేతులు వేయును మొగిచి 
యనుకంపం దోంప నిట్లని విన్న వించె, 
“ చేవ! మహాదేవ! చేవ తారాధ్య ! 
ఛావజనంహార ! భ_క్షమండార ! 
సీవ్ర (పసాదింప నిఖల రాజ్యములు 
ఏ వేయి చేతులు నివినాకుంగలి7౫ ! 
అవనిలో నాకం"కు నధికుండు లేమి 
నివి వృథాక థల య్యె నిభ చర్మవనన ! 
తుర గఖురోద్దూతధూలళి సెల్ల గయు 
దురములో. దరగంబుం (దోలంగ లేదు ; 
మండితదోర్ష ండముండలా (గమున. 
జెండజాడి పగతులం జిక్కిప లేదు; 
చటుల కారు శ్ఞక్‌ ము క్తశ రపరంపరల. 
బటుమాంస మురికి బలిసేయ బేదు ; 
వంతికోవండ ! గడాతాటనముల 


181 


760 


182 


ద్విపద భెగవతము, 


దంతికుంభముల విదారింపలేదు ; 

వీరర కృంబుల చేతాళనమితి 

నారూఢగతి నోలలాడింప లేదు ; 
మయొజ పై న నృపలోకమురుశరీర ముల 
మెటబసి ఢాకినులకు మేప.గ లేదు; 770 
నీయాన ! రణశేళి నెరపంగ లేదు ! 
వేయిచేశులుమోవ వినమయ్యునాకు 
కలన మీారెడుశ కి కలిగియు లేని 
ఫలమయ్యు ముచ్చట చాపవే తండి [”. 
అని గబ్బుమైనాడ నసురమాటలకు, 
గినిసి యల్ల ననవ్వీ గిరి జేశుండనియె, 
నీవేమిసీయుదు నీపాలిదై వ 

మోావిధిం (బేరింప నిట్లంటిగాక ! 
దురములోవల నిన్నుందొడరి సీ-వేయి 
కరముల (వేయు నొక్కట మాన్ననోపు 
అలఘువి[కమశౌరి యే కేరగలండు ; 
తలంచిన నీకోర్కి. తలకూడగలదు, 
తప్పక సీశేతుశండంజు విఆీగి 

యెప్పుడు ధర(గూలు నెతుంగు నుద్దినము 
ననుమోచునట్టి రణంబుగాగలదు, 
మనములో నెటింగి యేమరక వ ర్రింవు” 
మసి వీడుకొలిపీన హరునకు (మొక్కి. 
చని సంగరోద్యోగచతురుండై యుండె, 


కల్యాణ కాండము, 188 


—: బాణాసురప్రు!(తి ఉ పాక న్య న్యష్మములో 
ననిరుద్ధునిం గూడుటు ఫా 


ఆ వాణనందన యరతిరూప హారిణ 

శా చాక, కలకంఠి నముచేభధభగమన 780 
కమలకోమల నీతి కరిమైర మధ్య 
(భమరనన్ని భ వేణి పం శేరువోస్య 
కంబుశంధర మా కి కాకుందడంత 
బెంబఫలాధర5రి బినల తాపాణి 

యననొప్పి కందర్పునసిపు[తివో లె 
తనరు యుపాక న్య జానొక్క_నాండు 
పొలుపారు మేడవై వువ్వుపానువున 
నలవడి సి[దితయొ యున్న చోట ; 
కలలోన నొక్క_చక్క._ని రాచకొడుకు 
జలజాతన్మే తుండు సాభాగ్యమూర్తి 
తను జాయవచ్చి మెత్తని శీలులగేల 
ననువొప్పం గీలించి యంగంబు నిమిరి 
యల్ల నం గాయగిట నందందచేర్చి 
యుల్లానరన చార్జి నోలలాడింప 

నంతట మేల్కా.౦చి యబలచి_త్తమున 
నంతోపమును సిగ్గు జళుకను బొడమ ; 


త? ఉషపాక న్య విరవహాము $---- 


కలలోని సేత నిక్క ముగా దలంచి 
కళవలపడు మేను గరుపార నిలుచు; 


184 


దిక్కులుపరికీంపు చెసిలియారూప 
మెక్క_డబొడగాన శకెంతయు వగచి; 790 
కొలందినై (పహ్హాడకులపయో రాసి 
కలయంగాయిట్టిన కట్టడినై తి క స 

వమని యొటీంగింతు నీమాటలొరుల 
శీమిగాగలదకో : ఇటమియిననుచుం 
లగు జేట్పాటున కడు చిన్న బోవు ; 

పలుక నేరక డిల్ల పడు ; మూరుమాట( 
బొరిపారి నాలించు. బువుష పొన్ను నను 

బొరలు (గ్రమ్మాట ని|ిదవో చూచు లేచు; 
ఎలులత్సి యిందురావే యని పీలుచు ; 
తలుపులోనున్న యాతని రమ్యుమూ రిం 
దలపోయు.( దలయూ చు, డన్నుందా మజుచు ; 
వలరాజు చెలిమికి వంతలోయందు. 

'జెక్కు నంచెయింజేర్చి చింతించునంత 
నెక్కాన్నందగ "వేడీ నిట్లూర్పు వుచ్చు; 
నొగలు ; హాయనుచు( గన్నుల సీరునించు ; 
మొుగమె త్రకంగుటంబున నేల([వాయు ; 
పులకించు ; చమరించు.6 బొరినూర బోవు 5 
అలుగు ; నాతని యొప్ఫ నంతంత పొగడు ; 
సౌరి కాముయశాడించు బొమ్మ చందమున. 
బరవశమొ పంచ బాణాగ్ని శిఖల 800 
కగ్గమై యండండ యాజడీపొందు ; 

దిగ్గన లేచి భీతిల్లి శయ్య(థ్రాలు ఫ్‌. 
గోరికెలాతని. గోరి లేశ త్తం 


కలా శ కౌండము, 185 


గూరుకుం గానక కొందలమందు, 
ఈభంగి మజనాగ్ని నెరియుచు నున్న 
నాభామ చెలియ కుంభాండునివు(తి 
చిత శేఖనుపేరం జెన్నారు. లేమ 
మతి వాటించి వు ప రై నిల 


=! చిత రేఖ ఉపాకన్యను నూరార్చుట :== 
1 బ్రదియేమి నీచంద మెలదిగబోండి ? 
మదిలోన సికింత మరుల జేమిటిక? 
వల చింతించెద వేల మూర్చిల్లి 
యేలనారట. బొంజెదిథ రాజగమన + 
ఫురువుండు నీతోడ భోగించినట్టి 
మురిపంబుదోంచె నీమోముజామెరను 
బొరి. బోతుటీలకుం బాలియంగ రాని. 
పరవార్శ్య మునక నెవ్యండు వచ్చెనబల ? 
పడుచుకూంతుర ! ఇట్టివని యట్లువుకై * 
ఎడసేసి నాశేల యెజింగింపవైతి ? 
ఎవ్వని గనుంగొంటి చెవ్యనింబొంది 
తెవ్యండు చెసె జశేండీసాహానంబు? 810 
వనిత ! సీమదిలోని వగపెల్ల (దీర్చు 
నను వింతసీేయక నాొకెటింగింవు 
మనిన నెచ్చెలి(జూచి వారువంబు సిగ్గు 
ననుకంపయును దోప నయ్యం తిపలిక, 


186 


=: చిత శేఖ చి(తనటము (వాసి ఉహాకన్యకకుం జూవ్రట 12 


=: ఉపాకన్య చి(త్రరేఖతోం దనస్వప్న 
వృత్తాంతము. జెప్పుట చా 


(| ఈ మేడమై నుండి యేని[దవోవ 


యేమి చెప్పుదు నీకు నిగురాకుబోండి ! 
నీలవర్ణమువాయు నిడు గేలువాండు 
వాలారు చూవ్రల వలనొప్పువాండు 
రతినాయకునకు నారనఫు(తుందొక్కొం ! 
బ్రతండు నాసౌ భాగ్య మేపారుంవాండు 
కలలోన జే తెంచి కౌంగిటంజేర్చి 

చెలగి చిత, జుశేళిం జికి_౦చె నన్ను ! 
ఇతనితో? గలసి చేరడిగి మాటాడు 

తతి పాపి నాసిగ్గు దాంప్రరంబయ్యె 

నంత మేల్క_౦టిని యతండంతం బోక 
నంతరంగములోన నడ (గి యున్నాండు ; 
కూడిపాయుట ననుకొసెగాని వాని 
గూ'యుండెడు వేడ్క కొనసాగడయ్యె ; 
నతని దో లేకున్న నంగ జా్ర్రముల 
ధృతిదూలి (వాణంబు తెగిపోవం గలదు 820 
'యేమిసేయుదు ” నని యిల వాలి యున్న 
యామెలంతనుగని యానాతి పలి, 


౪ 


కటకటా! కలలోనగన్న రాకొమరు 
నెటుపట్టి శకేనచ్చుశే ముద్ద రాల !.. 


వతరుణులయందు నిఓ=వంటి తలంపు 
యే తెజంగనంజూచి యొజులము వినము, 
నీశేల ముచ్చ*1 నీకేల జెగడ? 

నీకేల వెనుంబడ సీరజవదన? 

మూడు లోకంబుల ముదిత యేం దొల్లీ 
వాడిగా నెలుయగని పురుషులు లేరు; 
నాకాౌనలంబున నరవ రో త్తముల 

నికు. జూ పెడం జూడు నిఖిల "" కాన! 
వచ్చి పొందిన భూపవరుని సి వెరాల 
దెచ్చి పెక్సైద నింత ధృతిం జిక్క_. బట్టు"? 
మనిపల్కి. నవ్వుచు నాచి(త్ర లేఖ 
పనుపడ నొక చి(తపటము సంధించి 
నకలలోకంబుల ననాథసుతుల 
నకలంక మతి (వాసి యబలతో ననియె, 
నితలంవుననున్న నృపకులో _త్పంసుం 
డేతెటంగో (వాసితిటుజూడు మనుచు; 880 
పాతాళ వ'సులం బన్న గాధివులం 
జూతుర్యగుణుల రాతనకుమూరకుల 
నలకూబరాది యున్నతయతువరుల 

నల జయం తాదుల నను =-ధివుల 

గరుడ ఖేచరసిద్దగంధర్వవరుల . 
వరునతో వేక్వేర వనితకుం జూపి; 
భూలోకమున 'రాజవు[తులం జూపి; 
ఆలోనం గురుపాండ వాదుల. జూపి; 
యాదవ వీరుల నండణుం జూపి; 


188 


కథ 


ద్విపద భోగ వతము, 


ఆడినారాయణు(డగు కృషం జూపి; 
అనుమూనపడ్‌ చూడ నంత (పద్యున్ను. 
గనీ యాతో. జాతే కాంబోలు ననుచు 
మనములో శంకించి మరియని రుద్దు 
దనుకాంతి రూపంబు. దవ్పక 6 జూచి 
తలంపులోపలి కూర్మి కట్టుముట్టాడ( 
బులకించి తిలకించి పూబోడి పలిశే, 
కలలోన. గన్న చక్కని వాంజె వీడు! 
కలయల్ల నాకు నిక్క_వమయ్యె చేయదు! 
ని కౌళలంబును నీ దయాగుణము 
న కూర్చి "పెంపును నీ వచోరతియు 840 
నాకంజనూతికి నలవియీ పొగడ? 
నాశెవ్వరిక దిక్కు. నలినాయ కాశీ!” 
అని పల్కి_ యంతంత యతిశయంబెన 

| రూ 
మనసిజానలము పెమలసి మటాడం 

ర లు 

డన్ను దానెబటుగక ధర (వాలియున్న 
యన్నాతి బోధించి యబ్లననె త్తి 
కన్నీరు దుడిచి యంగం బెల్ల నిమిరి 
ఉన్నార నెయ్యంబుం జిలు క నిట్లనియె. 


ఎవ చితరేఖ తనమాయచే ననిరుద్దుని యపవారించుట :___ 


“* పెడలి! నీదైన భాగ్యంబు కతన 


యాదవ _త్తముండై న హరిపౌత్రుండబ్బె! 
ఆ సుందరాకారు నర్భిలి దెచ్చి 
ల్సి సమ్మఖము వెసి నెమ్మివాటింతు : “ 


కల్యాణ కాండము, 189 


వెజణవాయు”వానిపత్మీ_ వెలంది బోధించి 

తెలఅవ మూయాగతి దివముక శెగసి 

రాజీవ నేతి సురశీతంబగుచు 

రాజితంబె న జార్చరక శేంగి యందు 

య్మువిదలతో గాడి యుద్యానభూమి. 

దవిలి రతిక్రీడ దనిసి నిదించు 

యనిరుద్ధుం గాంచి మాయలుం గొల్చి యెత్తు 
కొని వియద్గతి వచ్చి కోర్కులు బొదల 850 
జబాణతనూజ మంచము కేవ బంచ 


అనిరి వు డు ఉపాకన్యతోం (గీడించుట వా 
థె 


బాణునంకడను నుంచి పడుతుక చనియు, 
అసికుద్దుయ డంత మాయాని[దం దెలిసి 
కనువిచ్చి పరికించి కనక తల్పమున( 
దనకు జబాప+*లతం దలయాప్ర సేసి 
కనుమోడ్చి ముఖచం[డ ౯౦తులు వొలయ 
జక్క_వ కవలణగప్పు జలజవో యనం 
నొక్క క్కేలున నురోజంబు అదిమి 
కలయ. గంకణమణిగణమరీచికల 
మలయుచు దినద్యుతి మాయంగం జేయ. 
వనబోంటి మూటల. జాపయబు. దీరి 
మనమూరడీలి యాదమజచి ని(దించు 
నయ్యుపాసతిం గాంచి యంతరంగమున 
నసెయ్యంవురనముబ్న్చి నీటులు వొడమ 
నంతండ కనుగొని యంగ జూ స్ర్రములం 


140 


గండి నెముది? డమక ౦బగ్గలింపం 

గదసి శేలునుగేలు. గదియించుటయును; 
అదరి మేల్క_ని లేచి యంగంబు వణంకం 
గుచభార మెడలంగం గానసియాడం 
గుచకుంభములం చేల కొంగున నదిమి 860 
లహీనుతుని రాజ్యల టీ యో యనగ 
పక్ష. స్పిలలోచ న|ప్రభలుప్పతిల( 

శయ్యపై డిగి నిల్చి జలజాత నే[తు 
నయ్యాదవో _త్తీము నర్ధి నీథీ0 చె, 
ఇరదవుర చూపులే యీపారం ద+కు 
నరములుగా. బంచశ రుంచేయ. జొచ్చె! 
ఆలోన ననిరుద్ధుండా లోలనయన€ 
శగేలులగేలునం బట్ట గిలిగింత వుచ్చి 
వెక్కు.లు బుడుకుచు సిగ్గుం బోగొట్టి 
(గక్కుున నందంద కౌయగింటం. జేర్చి 
మాటల మజీగించి మక్కువం బెంచి 
కకూటంబుం జవిం జూవీ కోర్కులు నించి 
యిదిరా(తి యిదిపగ లివి సంధ్య(వొద్దు 
లిది వితతావని మెటుంగంగ రాక 
యకోటిల। క్రీడల నఖలభోగముల 
నొకనాల్లు నెలలుండ నొక్కనాం డెటీంగ. 


ప్రవ అంతవురవాసులు బాణాసురునకు ననిరుద్ధుని గుతించి 


యంతఃవురజనాళి యరిగి కాణునకు 


కల్యాణ కాండము, 141 


నంతయు చెటింగ్నింప నతండః గోపించి 
చనుజించుచో లీల సౌధంబు మోదం 
దనకూ(తుతోడ నాదట జూద మాడు 870 
వనజూత నే (తుని వనమాలిపొతు 
ననిరుద్ధు వి[కమయనిరుం[దు గాంచి; 

తన శెలంకుల నున్న దనుజులం జూచి 
“తని యాదురాత్లుని జంపి రండనిని 
వారలు చనుదెంచి వనజాత నేత్రు 
సీరనంబున. బట్ట నెంతయు నలిగి 
పరిఘంబు. [దిప్పి యప్పగతుల నెల్ల 
ధరణి. గూల్పుటయు నుద్ధత బాణుండలిగి 


అనిరుద్ధుని నాగపాశములచే చాణాసుకుండు బంధించుట ;--- 


యని రుద్ధు నాగ పాశావళిం గట్టి 
ఇనుపరి చెజసాల. 'బెట్టంగం బనిచె, 
అనిరుద్ధుం డని రుద్దు యున్న భంగి. 
గని యుషోక న్యక క్‌డు6 జిన్న బోయి 
యతిదుఃఖపర వశ మై చరేయుయబగలు 
నతనితోడి దె లోకమే యుండె నంత, 


= నారదునిచే నవిరుద్ధుని యునికిం బెలిసి (స్రీకృన్తుడు 
సైన్యముతో శోణితవురిని చుట్టుముట్టుట :--- 
అక్కడ ననిరుద్ధు నాతోంటలోన 

నెక్కడ పోకయు నెజుంగంగ లేక 

బలభ [1దమురవహారి[ిపద్య్నువమ్ను ముఖ్వ 


142 


క ల్యాణ కం డము 4 


లలపి దిక్కుల నెల్ల నందంద "వెదకి 

కానక యంతయు. గళవళంబంది 
మానగంబుల దుఃఖమగ్ను లె యుండ; 880 
కోరి కైలాటంబుం గూడుగా మెలంగు 
సూరివంద్యుండు (బవ్మాసుతుండు నారదుండు 
హరి సన్నిధికి వచ్చి య” రుద్దు వార్నం 
గరతలామలకంబుగా. జెప్ప శెరి. 

విని వృష్టీభోజూంధవీరులతోడ 
భునయోధరథ వాజికరులతోడుతను 
బలభ([ద్రసాత నికీ (పద్యున్ను సాంబ 
జలనత్యకృతవర్శసారణులాది 

చ్వాదళామ్‌ పీబీ డళసంఖ్యతో డ్‌ 
యాదవరత్నంబు సారి జండువెడ తె, 
దళములు నడువంగ ధారుణి వడణో ! 
జలధులు కలగావాశాచ(క్రమగలె ! 
హ'రియును నిట్లు నిత్య(ప్రయాణముల 
నరుదెంచి రజతా(ది య_త్తీరభూమి 
స్థాణునిచే రథ్నీతంైై వెలుంగు 

శోణిత ప్రురము ముచ్చుటు విడియించి 
యుపననంబులు రాల్చి యూళ్ళను గాల్పి 
చపలత బహుజలాశయముల. చెజచి 
"ెళరయీాలో నందంద పేర్చి నపగిది 
వురికొటలగ్గలద్భుతముగా. బిల్ట్‌ 890 





“జలసత్యి” ఆరయ విచారము, పేకె యుండు నేమో? 


ద్విపద ఫాగవతము, 148 


క్‌రును వారును వెనంబోరయజాచి 
పొరులందజు భయ (భాంతులై నిలువ 


పన! స వ న (Rie 


పనిగొని రుదుడు * బాణుని వీడు 
గాననగాొది జశేలాచికొనియుండ నిట్లు 
పగతురచే భాదపడుకె+్లు జూతు 
నిగిడీ సె న్యంబుల నిఠకుగావింతు *” 
ననిపల్కి, పటహమహారావ మొలయ 
వినుతలీలల మజావృపభంబు చెక్కి. 
భరాలపినాకాదిసునిసి తాయుభము 
లాలోన ఛంయదనలార్వ్పులుం బర 
జాలక రాళ విశాల రావముల 

ఫాల నేతుండు ముహా(ప్రమథులు. గాలువ 
బహుభూాతభే తాళ పై శాచకోట్టు 
నహితభీకరలీల నలమింతోనడున 
గినిసి ముందణం గా _ర్హికేయుండేతేరం 
జనుదెంచి యాదవ సై న్యంబుం జా కె, 
సాత్యకి శాణుతో నమరయిు సేసె ; 
నత్యుద[గత పీఠులందఆటు దొరసి 
వారువీరన "కల్ల వారును. జేర్చి 
పోరాడీరమ రులద్భుతమంది చూడ 900 
నప్పుడు బ వళ్ణుదులంతరికుమునం 
దప్పక నిల్చి యుద్ధముం జూచుచుండ 
పరశుతో మరగ దాపట్టినమునల 


144 


ద్విపద ఫెగవతము , 


పరిఘముద్దరశ ర (పాశ ఖడ్డముల 
ఘనరోపుములతోడ గదిలిశా తవ్రులం 
దునిపియు నలిచియు దూరజేయుచును 
బటుకా(డయాధనిర్భ రలీల వెజయం 
జటులత నిరువాగు నదియ కాంబోర 

నడ లను వాయములు సామజంబులును 


పడియి శేరులు వీరభటకోటి గడసె, 


కాలువలైన ర ్కక్రప్రవాహముల. 
గీలాలములం గన్ను గిలుపుచు నవు 

తలలు తామరలు ; నుద్ధతమాంనమడుసు ; 
తలమెదళ్లు పులినతట (ప్రజేశములు ; 
పెనుపారర్య బేవులు బిసనమూపహాములు ; 
తన రారు కేళసంతలితై వలంబు ; 
రాలినమణికోటి రకోత్సలంబు ; 
నీలాబ్దసరములు నెలకొన్న తేంట్లు ; 
ఫఘనరథాంగంబులు కనుశసంభుములు ; 
ఒనరు వింజామరలొగి మరాళములు ; 910 
తలకొన్న భూతభేతాళవర్షంబు 

జలపథి. నివహమె జలశెళిందేలి 

కొలను చందంబున. గొమరగ్గలించి 

కలను జూడగ భయంకరమయ్యె నపుడు | 
(పమవబలంబులు పటుశ క్రి మెజసి 
కమలనాభుని సేనంగారింపందొడంలగా 





తల మెదడు ెండెలు గట్టుపులిన. కేశములు 


10 


క ల్యాణ కాండము 145 


విద్యు త్సభాభాన వివిధటాణములు 


— | పదడుంమ్ము గుహుల వరందంయుదము ఎటు 
షు మ. మలా. 


(పద్యుమ్నుంజాగుహు వై నాట శేసె ; 
ఆత(డు కోపించి హూరితనూభవుని 
శేతుదండము విల్లు గృత్శము సేయ 
వేళాక్క.. వలుగొని విమ్టునందనుండు 
నూజు బౌణంబులు నొపవ్పింప గుహుండు 
ఘనశ క్రివైవ ని ర్దాతశతంబు 

చను బెంచుగతి వచ్చుచటులతం జూచి 
యరదంబు దిగినిల్వనాతని న 

హారుల సూతుని తేరు నడగించి చనియి 5 
రతిపతి యొండొెక్క రథమెక్కి గుహుని 
శితకరంబున జేయ శిరమును నురముం 
బగిలి నెత్తురు (గమ్మ[బబలగా(తంబు 
చిగురొత్తు కింశుక చెల్వు వహీంచె ; 920 
సేనాని పజచుండంజేరి యా[పమథ 

సేన (బద్యుమ్నుడు చెంజాడందొడంా ; 


Fe హలివుప్పదత్తుల ద్వంద్వయుద్దము Mee 


వాలి వుష్పడత్తుని నాజు బాణముల 
చెలగియేయయ వాండు చేయార్సి మ -ర్చి 
యిరువది బాణంబు తేసి నొప్పింప 
పరుషపతకోర్చి యాబలభ [దుం డలిగి 


146 


ద్విపద భాగవతము, 


*కృేటీతూవులు నూజు మేన (గుచ్చుటయు 
నాతండు గడంగొని యవనికి దాంటి 
సూతాశ్వర థమును జూర్థ ౦బు చేసి 
తల(వేయ నడువను ధా(తిపెవాలె 
కోలికంబుం దాంకిన కొండ చందమున ; 


న చాణఫపు[తుండు సాంబునిపై (౫ దియుట నష 


చాణప్రు(తు(డు సాంబు.పై నార్చి యేడు 
చాణంబు లేసిన బడా తనూనుం 
ఉజతనిమిా.దం బదాబు బాణంబు 
లాతతంబుగ నేయ నతడు కోపించి ; 
హరుల నాలట్రీటి(జంపి యాజు బాణముల 
నరదంబు సూతుని యవలీలంగూ ల్బె, 
వీలుదుంచుటయు. బెంపు విడువక (వాలు. 
బలుక యు. గొని మోందం బారు తెంచుటయు. 980 
గని బాణసూను(డు కంపించి తేరి. 
వెనకకు జాజియు ద్వేగుండై పజచె ; 
ఇచాణు(డు సాత్యకి పై నార్చి వేయి ' 
కశాణంబులడరింపం బటుశ కి నతండు 


కినిసి తచ్చరముల, గృంతముం జేసి 


ఘనశరంబుల మోము గాడంగ జేయ 
నూనిన ఖన్న మె యొక సాయక మున 
సై నేయు నృక్కించి కౌరి పె నడచె ; 





Gl 


క ఒ"కేపాదముకన్సడుచున్న ది, 


మానో కమ స : 
(శ్రీ; కృష్ణ వాణాసురల ద్వంద్వయుద్దము $= 


చండాంకుదశక కర చటులంబులగు చు 
మండితదోర్ల ండమహీ మ దీకింప 
(శ్రీరమ్యతర మేరురిఖర్హమోా యనంగ 
చారుకిరీటనిశ్చల కాంతి నిగుడ 
లలితాంబుధరతటిల్ల తికలో యనగ 
బలిసి యు[(గాయుధ పభలుప్పతిల 
ఉజాకునబూర్ష సుధాంశు చే నైన 
(పాకటముకాశప్మ తంబు వెలుంగం 

(బథ మూీదిం దోతెంచు భాను/డో యనంగ 
రథ మెక్కి. గర్భదురాషర వేగమున 
హారిమో:ంద జనుదేర నకనికేతనము 
మురిసి కూలుటయును ముదమంది( మదిని) 940 
కలిగ గడా! నాకుం గదవరంగమునం 
గలుహంబుతోం జేతిగమి తీటమాన్న” 
నని మురారాతిపె నంబకాష్ట్రక ము. 
జొనుపుటయును కౌరిచూచి కోపించి 
పటుశాం నిరు క బాణ జాలముల 

విట తాటముగ దెశ్యేపభునేయ నతండు; 
'యేనూలు చేతుల జేనూలజు ఏండ్లు 
బూని నానాశ్ర్రృముల్‌ పారినేర్చి నారి 
దొడిగి పల్లేసినం దొలంగక వాని 
నడువు నే తునుమాడె నలినలో చను(డు 
తొడిబడ విండ్లన్ని దుసిమి రథముల 
బొడిసేసి సారధి బొడవడగించి 


148 


ద్విపద భాగవతము, 


_ యరదంబుం దునుమాడి యార్చియా శౌరి 


శరముల వేను ఒర్భరితేము చేస్పె; 
కడుందుర్లు గుట్టినక రణి మే నెరియ 
నొడలు పెన్నెత్తురు లొలుక నయ్యసుర 
మరలిమూడక పార మదనారి యంత 


అ క వీనాకీ క ్రష్షునితొం బోరాడుట ఎ 


హం దాగే బహుపిశా చావళితోడ 

యాదవవీరులు నసుర వీరులును 

నాదటం బోరాడ నతిభీపషణముగం 950 
గ మలాతు సేనలగ్గలిక మై తరుము, 

[(బమథ సేనలు భూతబలమును దిరిగి 

జడలు వీడ మేను జళుకంద కాళ్లు 

వడవడ వణంశంగ వా తెర లెండ. 

'బెదవులు దడవుచు భీతి బెల్లుజికి 

యదవద పజచేె నాహరుండున్న కడకు; 

పబ తెంచు సేనల భర్లుండు జూచి 


"వెజవకుండని నిల్పి వృపషభంబు నెక్కె. ; 


గరుడ వాహన యశ్‌గణముల కంత 

సర భసంబున మహానం[గామ మయ్యె! 
దిక్కు_.లాక్క_ట (మోాసె దిగిభంబు లొర లె; 
చుక్క లెల్లడరాలె సురకోటి వెజచె; 
(బహ్మాదినంయమిప్రతతి భీతిల్లె; 

(ట్రహ్మోండ భాండంబు పగిలినట్లయ్యె ! 
వారు(డు పినాకమునంచేనుశరము 


కల్యాణకౌండము, 149 


లురుముస్టి సంధించి యుర మూడ జేయ 

హరి ళార్డ నిర్భుకనుగు శ రాష్ట్రకము 
వారుమో(శ వెననేసి యార్చిన గినిసి 
వాశుప తాన్ర్రంబుం బశుపతి (వేయ 

నాకౌరి య్‌సె నారాయణా(శ్ర్రంబు, 960 
ఇరువుర శరములు చెలమి నొండొండ( 
బరువమై రవికోటి పడిన చందమున 

డాయ చు. 'బేర్చి మంటలు మింట నంట 
(మోయుచు రెండ్యస్ర్రములు శాంత మయ్య, 
(బ్రహ్మ స్ర్రుమడరింపం బంకజోదరుందడు , 
(బహోశ్ర్రమున శాంతపణు చె నాహరుండు, 
ఆరూఢగతి హారుండనలా న్రు) మేయ 

వారుణా (స్ర్రుంబున వారించే సోది, 

జలద బాణమున( కూజూణవర్హ ం౦బు 

గలగొని యడరింపగాం గృషమ్టం డలిగి 
యురగ బాణంజేయ నురక మురారి 
గరుడాస్ర్రామున దానిఖండించివె చె, 
వారణోజ్వలయాణవ హనసనతరమున 
నారుదుండడరింప నదుల బగిది 
దారుణంబుగ మ_త్తదంతులు గవియ 
నారసింహా స మున్న తిం (బయోగించి 
ఘూోరకంఠకీరవ కోటుల చేత. 

గోరి యాకరికోటిం గూర్చె నాశెెరి, 
అంతట వారుడు కాలాంతకమూ ర్తి 
యంతయు వారింజూచి మెనలాప రోవమున 026 


150 


ద్విపద భాగవత ము, 


దాపజ్వర అబు నుదటి. గూర్చి యయ 
థి 
జశీసార నదిసేన నెరియింప. జొచ్చి, 
ఉప్పజ్వరమువచ్చు నురువడిం జూచి 
అ 
చెషవా సముందొడి వారిచబోడరుండు 
౯7 (ళో గా 


జో శీతజ్వరవీడితమొ తాపజ్వరము (శ్రీకృష్ణుని శరణు వే-౫-*- = _ 


ఛా 


ళా 


కీత్రజ్యరంబు. జెచ్చెర శేయుటయును 
భూతకోటులు భయ (భాంతి గంపింప 
తాపజ్యరంబు మేనుందప్పక కదియ 
వాపోవుచును వచ్చి వారిజోడరుని 
బదములనె (వాలీ (పణుతింపం దొడంౌ, 
యదువంశ వల్ల భ! అఖలలో కేశ! 
కారుణ్యమూర్తివి కంజాతచే[త! 
వారిజోడర! భ_క్షవత్సల! కృప! 

నెట్టున నీశక్సి నిఖలజంతువులం 

బుట్టింతు రశీంతు పొలియింతు వీవ! 
(పకృళియు( బరుముడు పరము శాంతియును 
వికృతులనాసీన విశ్వలో శే 12) 

అని సన్ను తిం చెడు నమ్మువాోజ్య రము 
గనుంగాని పలికి నాకవులనాభుండు, 
నీవేల వెజచెదు! నీ వున్న యెడల 

సేవ నపథ్యంబు చేసిన చారి. 980 
గారింపు మి సీకథ విన్నయట్టి 

వారి బొండక సీవు వర్తింపుచుండు.”” 
లీతజ్యరంబంత శివ మేను సోంి 


త 


కల్యాణ కాండము, 151} 


యాతత జాడ్యంబు నావలింతయును 
ఘనమైన యాతన గంపంబుం గదిసి 
కనుమోడ్చి ని[దించుగతి నుండె నంత; 


ఎ? అంబిక (శ్తీకృష్ణునిం (లార్థించుట ఫు 


అంబర కేశాంగమర్థంబు గొన్న 
యంబరాంబర జగడంబ మే కెంచి 
కరకరిం బోరు శంకర శార్షధరుల 
నిరువురకడంజొచ్చి యేపార నిలిచి 
హారిమోము-జూచి యిట్లని నుతియించె, 
వరద! జగన్నాథ! వసుచేవవు(త్ర! 
చేవచేవారాధ్య! దివ్యన్వరూప! 
గోవింద! మధు_వైరి! గోపాలవంద్య! 
నీవు మేల్క_ని చూడ నిఖలంబుం బుట్టు 
నీవు న్నిదించిన నిఖిలంబు నడంగు! 
మాయచే నఖలంబు మాయగావించు 
మాయస్వరూప! చిన్నయ! హృషీ కేశ! 
వమూూందుమూర్పులు పవ మొగిచానిమోొత 


. పోడిగాం బెరిెెడి పొడవప్రు నీవ 990 


బాణుడు తకు నక ప న 
వై ణుంజాతనికినైె నమరంబు సేసె; 
భ_క్రవత్పలుండగు పరమాళ్మ సిక్రు 
భక్తుండుగాని నీపగవాండు గాండు, 
ఇతనికి నీకును నేవి భేదంబు! 
ఫ్కతవమతిం. దలపోయ నేకరూపంబు! 


iva 


నీనామమే(ప్రొద్దు నిష్టతో జపము 
పూని యనుస్టింతు. బుండరీ కాతు.! 
నను జూచియనను నాగ కంకణుని 
ననుకంప వీటీంపు”” మని నన్నుతింప 
నాతతజయ శాలియైన క ఫ్రండు 
నీత్రజ్యరము మాన్ని జెచ్చెర నంత, 


—! బాణుని రెండవ యుద్ధము క 


అంతయు. గని బాణుడట రథం బెక్కి 
యంతకాకారుండై. పహారిమిో6ంద6 గవిసి 
యుఠరుతర కనక వుంఖోజ్యలం'బై న 
శరపరంపరలు భీషణముగా. బొనుప 

వారి వాని ఛాణంబులవలీల: దునిమి 
యురుచాణ మొక్కిట నుర మేయుటయును; 


| (శ్రమ్మర మూర్శిల్ల (కన్నన "దెలిసి 


యమ్మురారాలెం జెక్కమ్ముల నొంచి 1000 
భల్ల మొక్క_ట వాముభాగంబు నొంప 

విల్లూడీ పడుటయు వినుడు కనలి 

ధారుణి వడశ పాతాళంబు బదర 

వారాసి కలల దిగ్పలయంబు పగుల. 

డారలు డుల్ల నుకానచ(క్షంబు 

దారుణశ క్రి చే దనుజుని వై చె! 

అరమంట ల-దంద ఈుగపీ మిన్న ంద 

నురుముచందంబున నురుఘ్లోవ. మెనంగ 

గుణి మౌనిక మృళలు కుప్ప లై పడలో 


కల్యాణ కాండము, 158 


నతికిన్మకియ భీషణ స్ఫూర్తి మెణయం. 
టక కేయూరకంకణ హేతిరుచులం 
బటుతరంబుగ వాణుబహులు నుక 
గని సీలకంనుండు కమలాతూు కడకు? 

జను దంచి భ_క్ట వాత్సల్యతం బలి 
విశ్వజగన్నాథ | విశ్వరూపాఖ్య! 
విశ్వవిశ్వంఛర ! విశ్వనంహార | 
చేడాంగబాహాన! వేదాంత వేజ్య! 
చేవగోచర! నర్వ వేదాంతకృష్ణ! 

అవని భారముమాన్స నసురాళిం దునుమ 
నవతరించినవాండ వంభోజనయన! 1010 
సీవాదిమూ ర్రివి నిఖలనూరులును 
సఏ-చే-కాకొండక చెతింజూప గలంటజె? 
చాహాోసురుంకు నాకు భ కుడు విని 
బాహాులన్ని యు (నుంప బంతంబుగామా, 
ననుగృపం జూచి మన్నన నాబ్లుచేతు 
లునుపవే యనుటయు ను. గాతుం జూచి 
గరుడుని డిగి వచ్చి కరకంఠుకేలుం 
గరములం గీలించి కమలాషయు. 'డనియు, 
' సీ భ్క్తుండన నేల? నిగిడియ (వొద్దు 
మాభ క్తుం డీతండు మా(పొంత వాండు 
మాన్యుండు (పస్లాదు మనుమని కొడుకు 
ధన్యాత్ముండగు బలితనయు(డు గాన 
విరని కరుణించి యిచ్చితినాల్లు 

జేతులు, నినువూజ సేనెడికొలణకు 


154 


ద్విపద భాగవతము. 


సీభ క్రులగు వారు నిజి మాక్ముపియులు 
మాభ క్రులగువారు మరి నీకు | ప్రియులు 
గాక చెందును వేరు గలదయ్య మనకు? 
(శ్రీకంఠ!” అవి పల్కి శివుని వీడ్కొలివి 
జెలువార నాలుగు శేతులుంయక్క 
బలితనూభవు వేయి బాహువుల్‌ [తుంచి 1020 
రే.చి నెత్తురుగమవ జై నేపార మేను 
పూచిన మోదుగు. బొలుపారు నతండు 
హారిపాజాంబుజముల కందంద (మొక్కి 
పరమసదానండభకితు(డై పలికె. 
ఆదినారాయణ! అఖలననునులు 
"వేదాంత విదులును వెదకంగ లేని 
భవదీయ( థ్రీ) పాదపక్భుయుగ్భంబు+ 

దవిలి కొలువగ గంటి ధన్యుండ నై తి! 
అన్ని చేతులు నేల యీశానువూజ 

కున్న చేతు లెచాలు నుర గండ్రశయన |” 
అని పల్క_ ఏని పౌణు హరి జాయటయలిలిచి 
తనువెల్ల నిమిర ఖేదంజెల్ల మాన్ని 
యమ్లురత(మును (ట్రమథాధిపత్యమును 

౫ వులాతుం డిచ్చిన గడునంతేసి్లై, 


మక ఉవాక ల్యాణము ప్‌ 


బలివ్ఫుతుండును నాత్ళృభవనంబునకును 
బలకృష్ట్ర సాత్యకి (బద్యుమ్నుముఖలం 
గొనిపోయి వూజించి కొవముశారు వేడ్క 


కల్యాణకాండము, 155 


ననుపమ మణి భూపణాదు లర్సించి 
యయ్యు పాంగనతోడ ననిరుద్ధుం జెచ్చి 
యయాాదవాఢ్యుల కర్ణి మొక్కి_౦చి 1080 
నక లవస్తు వులును సమకూర్చి తెచ్చి 

(పకట మంగళ మన బలుమూసహూ రమున 
ననికుద్దయువలకల్యాణనై భ నముం 

జను పారం జేయించి చెండ్లింకోలోన 

నందణు భత్వుభోజ్యాది వస్తువుల 

నందంద తనికి యాయసురాధిఫుండు 
వేయురథంబులు వేయుయేనుయగపులు 
-వేయువాజుల. బదివేలు భేనువుల 

బహు రత్నభూ పుణ[(పముఖాంబనర ముల 
బహుళ దానసీజన(పముఖనంపదల 

నల్లుని కింపార నరణంబు లిచ్చి 

యుల్లముల్‌ చిగురొ త్తి యుప్పారు వేళ 
ననిపివు త్తే ర నాయావశవో త్తము(డు; 

అనుక ంపబాణు? గృ తార్థునిం జేసి 

మన్నం చివీడొ_ల్పి మహితసంపదల 
నన్నయు. జఊజానును నరిగ ద్వారకకు, 
అనిమద్దుడునువయు నిత్యానందలీల 

మనసి జక్రీడ నెన్ముది నోలలాడి 

రీప్రుణ్యక థవిన్న నిష్టసౌఖ్యములుం 
_వాపించు భవరకోగ ళాధలు మాను 1040 
ధనధాన్య బ హూువు(త దా రాభివృద్ధిం 

డన రార కృష్ణుండా శనలోక మిచ్చు 


156 


ద్విపదకాగవతము. 


ననిచెప్పుటయు విని యభిమన్యసుతుండు 

వినుతుం.డై శుక యోగివిభునకిట్లనియె, 

ఘ నపఫుణ్యుండ గు హారి కల్యాణక థలు 

విని కృ తార్జుండ నైతి విమ్ణుండు నురియు 

ఛారుణి వ-లించి ధర్మవ_ర్తనల 

చేరీతి విహరించ? నెటీంగింపుండ”నిన 

మధువై రకథలవాజ్ఞననగోచరము 

లధిప! వర్పడ వినువుని చెప్పదొడంగా* 

అని యిట్లు నిత్య ధర్భారంభో పేర 

జనలోకనవపారిజాతంబుఫీరం . 

జతురకశాపూర్ల చంద్రుని పేర 

నతులవై భవనిర్ణ రాధీశుపేర 

శోభితనవరూపసూనాస్తు ) పేర 

నాభళమం(తికందామాత్యు పేర. 

గోరి భరధ్యాజ గో(త్రసంజూతు 

జారూఢ మతి నయ్యలార్యనండనుండు 

కృంగారరనకశా।శ్రితవ చోధనుండు 

సింగ నామాత్యుండు చెలువగ్గలింప 1050 

నలలితరన భావశ బ్రగుంభ నల 

వలనొప్ప( థ్రీ భాగవ తపు రాణమున 

మహనీయమగు దశమస్మ_ం౦ధసరణి 

విహితలీలలనొప్పు విమ్షుచారి(త 

మారూఢ భక్షి కల్యాణ కాండంబు 

నారవితా రార్క_మై యుండంబెప్పె, 1058 
క ల్యాణకాండము నమా _స్షము, 


రను, 
వావ 


శ, 


శుభ మనసు శ 
అ 


ద్వ్రివపదభాగవతము. 


జగదనిరతు కాండము. 


శ్రీరమ్యు(డగు వుండరీకలోచనుండు 
డాగర కావురినున్న తతటినాక్క_ నాడు 





ee. న్ఫగుని శాపప్బితాంతము అ 


సాంబుండులోనుగా నకలకు మూాళ్లు 
నంబుధీతీరవిహార ణ్యభూమి 
మృగ యానురక్తులె మెలంగయసచు. జప్పి 
తగ నిజ్రక ందువం దడయక వెదకి 
యాకసనూతిలో నొక్క్యయానరవల్లి 
వికల్వమపడియుండ చెజంగంది చూచి 
కక యన్న డుపొడగానమిట్టిగా(తంబు 
నిన్ని వ న్నెలుగల యయోానరటంబు 
కటకటా! ఈ కూపగతమైనదనుచు. 
బటుశ క్రి నంజు బట్టి ంరూడ్వంగను 
వెడలకయుండీన వెన్నునితోడ 


156 


కడు వేగం జెప్ప నక్క డిశేగసచెంచి 


శవా 
భా 


కూపగతంబై న కృకలానకంబు 

(శ్రీపతి వీకీంచి చేతను డివియ 

నది దివ్యవురుషు.డై నంబుజోదరుని 
వదపంకజములకు భకి_(మొక్కుటయు 
పహారిజూచిపలిశె ** వుణ్యాళ్శసీకిట్టి 
నరటజన్మృం బేల సమకూరి *”? అనుండు 10 
అనఘాత స్త! నృగుండ నిమ్యూకువంశజుండ 
'జెనుపడ సంపదంబేర్చినవాండం 

దార కంబులు వృష్టి ధారలు నిసుక 
వారాసితరగలు వడినెన్న వచ్చు 

గాని నే వి్మిపనంఘములకు నిచ్చు! 
ధేనుసంఖ్యలు గణ తింపలటంజూల 
నొకవుణ్యదినమున నొకవి(ప్రవరున 
కొకగోవునిచ్చిన యురక యాకుట్జి 
(కమ్ముర నామండ గలసిన నెజులో 

క మ్మొడ వొక (బాహ్మణాథ్యుని కోన 
మును ఛారక్‌ న్న యామునలి (బాహ్మాణుండు 
తనకుట్టి తప్పిన దడవుచు వచ్చి 

యా వి(వ్రనింటిలో నేపారుచున్న ' 
గోవును గొనిపట్టుకొనిపోవ నాపి 

యేమి కాజులు చెస్పెదీ కుణ్చి నాకు 
భూమోాశ (రుడు బన టు 
రాజుచే మును పరిగ్రహముంగన్నాండ ' 
యాజగం బెజుంగ నాయిది కుట్టి యగుట 


జగదఖీరత కాండము, 159 


ధరణీశుక డకుం బజోదము రాటు క 
“ నిరుపురు నాకడ శేతెంచి నన్ను 90 
దీవించి యిడ్ల్ష జు. బెజగెల్ల( జెప్ప 

యు య 
భావించి రెండవ (బహ్మణు-జూచి 
చేఏిరప: మికు వివరింపనేల 
యావి[పఫ్రునకు మొన్నయిచ్చిన కుజ 
తొజుంలంది వచ్చినా దొడ్డిలోనున్న 
యెజబుయగక నిచ్చితి యీా*ిప్పుసై చి 
వెలయ సికుల్ట్ర్‌ యా విప్రునకిమ్ము 
నులియక్‌. గొనిపొమ్ము నూఆుధేనువుల *” 
ననవ్లుండు నవ్వి(వ్రుండనలంబువో లెం 
గనలచుం బరుపువాక్యముల సిట్ల నియె 
ద్విజునకిచ్చిన సొమ్ము పీడ్నడ నిచ్చు 
కుజనుండు దుర్లతిం గూలు పెక్కే_ండ్లు 
దర. (బ9[(గహధన త్యాగి దుర్భటము ; 
పరగంగ ధపమోాని పతి జంబుకంబు 
నగుదురి క్రైజింగియు నన్యాయనాడ, 
దగదయ్య నాకిచ్చి భధర్ణచారి(త్ర (51 
ఎన్ని చెప్పిన కటి సినంచు నతండు 

జు 

(గన్నన దనయింటిక డుకు. గొంపోవ 
యీవి[పవరుంజూచి యిట్లంటి “నీకు 
యీవట్టి మొడవేల ? ఇదెసీన లకు 80 
గోవుల నిచ్చెదంగొని నివుకరుణ 
కావ వే నన్ను దుర్లతిదోయ ” కనుండు 
| య్‌. 
66 ధారుణీశ రర ! నాకు దగ దొంగటాలు 


శ 
Ca 


160 ద్విపద ఫాగవతము, 


'ధారవోసెద వేట దానంబు నీవు 
కుటుమట్టు ఫొడవును కొమ్మలుగలిగి 
౩అగగు చన్నులు తీరైన తోశ 
చక్కదనము నొక్క_చక్క_ మేయుటయు( 
నెక్కడ విడిచిన నిల్లుచేరుటయుం 
(గోపులు బిలుచునర్జిళ ని మాళిశువు 
లేపాద్దు వేడిన సీడనిచ్చుటయు 
కడుసాదునై లకీగతి నింటిలోన 
నుడుగక సీఛేనువ్రుండీన జూలు; 
యిదిదప్పీపోయిన నింటివారెల్ల 
మడిలోన మలమల మజుంగుచున్నారు ; 
యీోాకుట్టీ నాకు సీ పీవోవలేని 
యేకాజులుమ జెప్ప కిట్లాండు మాట 
నాడితి కృక లాస మైయుండు '” మనుచు 
నాడీ (బాహ్మణుండు శాపంబిచ్చె నంత; 
వడవడ వణకచు వడినే౧ యతని 
యడ గులసె లబడీ యతనితోనంటి 

(క నీక ష్టజన్మృంబు నేనోర్వజాలం 
జేకొని నన్ను రటీంపచే” యనిన 

“6 హరి లోక రయార్థ్మమె కృమ్ణుండనలం సీ 
బరగు నాతని కరన్పర్శనూ[(త్రమున 
నీకస్ట శాపంబు నీంగ్‌ సీవుణ్య 
లోకంబు నొందు సుక్లోక | పొమ్మనిన i? 





శావోశేదవు-- ఏట, ఏటజపతపాతము, 


40 


అటి నిషత శ వాగుకు జజ బల ఇబబళకళి 


11 


జగద ఫిరత కాండము, 161 


తడయక యీకష్ట్రృతను బొంది యిందు. 
బడనిపాటులంబడి పదాయతావ. ! 
వేదాంత వేద్యులు వెదుకంగ తేని 
నీదివ్యచరణ సన్ని ధిగంటి మంటి 
పనివినియిదనో కృపారనవూక్ట |! 

అని చెప్పీ కృష్షున కందంద (మొక్కి 
కనకవిమాన నసంకలితు.డై నృగుండు 
చనియె దివ్వులుకొాల్వ జంభారిఫురికి 
అతండు వోయినయజాచి యద్భుతంబంది 

శ తవళ నే[తుండ చ్చటిచారి కనియె. 
పోతాహలాభీలనుగు వహ్నికంకు 
(గాలును వి(ప్రవర్లఫుకోపవహ్ని 

వారల సొమ్ము లెన్వరు వారించినను, 
ఉజారుణలీల కశకాధలం 'బెద్దగాల 50 
మలమటంబొంది కీటాదులై వుట్టి 
ఫాలిసిపోదురు కులంబును. గూలు 
నదిగాన వివ్రుల యర్ధమిభంగి 

మది జూడవలయు నెమ్మది నోరు వాలు 
అనుచు వృత్రులు చాను నరిగి మురారి 
తనమంటిరమున సంతసలీల నుండె, 


PR వసంతేబుతువర్ల నము Jam 


అంత ట్‌ సనక లలోకానందమగుచుం 
గంతుని సా్యమాజ్యఘ నలత్మీ యనలో 
వఠరవమూానురాగ నంపన్న కార అము 





ఒశీపాదము కన్సట్టుచున్న ది, 





విరహిమాననమహోవి జ్యే వణంబు 
శుకకోకిలాలాపనుస్టర (పదము 

(పక టితదంపతి(పాణనల్ల భము 
మధుపకుటుంబికామందిరాంగ ణము 
మధుర సౌరభ త్యమా ౦ద్య కారణము 
! ప్రా లేయకుల వార్జి బడచానలంబు 
నానొప్పి వనముల నవకంబు లెక్క 
మానుగాసే తెం చె మధుమానలమ్మీ, 
తరులతావలులకు. దమకంబులెక్కి_. 
పరిమళం'బై మందపవనుండు వీచె; 60 
గుముకశెక్కి_ తరులెల్ల (గొనచిగురాకు 
గములు (కొన్నన నవక ఫు మొగ్గ (మొగ్గ 
వలి మొగ్గ (కొవ్వు వలవులు గులుక 
విలిపూవు నూనూంగు పిందెలుగాయ 
కసుగాయ వులికాయ .కడునొప్పు దోర 
పననుపండులు వనిపండులు గలిగి 
తరువు లెల్లను గల్పతరువుల భంగి 
పరువమై చూపట్టు పరిమళ (శ్రీల ! 
వానంతి వనములు వాసనగలిగి 

వాసికి నెక్కి చామంతులు పూచె ; 
గొజ్జంగ లలరుల గొమరారు మరుని 
సద్దపట్టు లభంగి సౌరభంబొలాసె ; 
కందర్పుటమ్ముల కరణిని వెడలి 


a ఆ 
రే 
—— మం 02 
బాలల లాం నాలా. క ననన నానన 
1 


సింధు వారంబులు చెన్నారం బూచె; 
మగువలగండూవ మధుశేళిం బేలి 
పొగడలామని వేళ బొగ కెంద బూచె ; 
తన్నానపడి వరాడ. దరుశీజనంబు 
తన్నావపడీవూ చె డగనతోకంబు ; 

తన్నిన నలరుకే తగవంచు నతుల 
కన్నునన్నలం దిలక్డ6బు చూప ; 70 
సుదతుల కౌంగిళ్ళ జొక్కులం జొక్కి_ 
ముదమంది కురవకంబులు (మానుపడియె ఆ 
పాటలు చెవివిని పాటలీతరులు 

పాటిల్లై సతుల యాపాటల నలరి ; 
నంపంగవూ ేనె చవింజొక్కి_ (క్రింద 
గుంవులై యలలెడు గొదమతు మ్లశల 
వానాభిరతిం జొక్కి. పతులును సతులు 
గానంబు లొనరించు గతిని జూపక్ల 3 
కాయజుండటబె శండు గడలి యే తెంచె 
రాయడి యడలి బోరన సూడు డనుచుం 
గోయని మెలమావి కొమ్ముల మాడం 
గోయిల లెలిగించె కొొమరగ్షలింప; 
భావజు త్రై లోన్యపట్టంబుగట్ట 

దీవించం జనుదెంచు దెషిజులచండమునం 
జెలెేల్‌ యి ల్లైెడం జిలుకలు (మోాసె; 
చెలుంగాొందు చ(దు(డు వెన్నెల కేట 
పరువంవు చిన్నివూపాటన నమర 
మురిపెంవు నవ్వు కామ్మావులం జనర 


164 


దిలకించు చందన తిలకంబు లలర 
కలికెలు మేన నుత్క_లిక లై తనర 80 
వనములు నిత్యయావనలవ్మీం జెంది 
వనితలచందమె వలనొప్పు జూడ 
నీభంగి నామని యేపార సీర 
యాభీరుకాంతల నాత శ్రలోచలంచి ; 


వారికి నెజింగించి యట రథం బెక్కి 
యనుదెంచె (వేపళ్లై కాపాజె కదలి, 
వపారం జనుచేర నెదుచేగ యంత 
నోపయళోద లక్కు న జక్కంజేర్చి 
నాతండ్రి! నాయన ! నాముద్దుకూన ! 
ఏతెంచితే మము నిందజు జూడ 
చేవకీయును వసుచేవు.డు హరియు 
సీవు రోహిణి నెమ్మి నెలతలు సుఖులె +” 
అని (పేమ నడుగుచు నర్మిలి వుత్రుం 
౫నుగొని హర్షా(శ్రుకణములు దొరగ 
నంతసీంపుచునుండ నకలగోపికలు 
నంతలో నర్తుదెంచి వాలపాణి. గాంచి 
'సీేమంబుం. జెప్పి త ల్పేమంబు లడీగి 
యామోహారనవా రి నండండ తేలి 
హలియు మజ్జనం భోజనాది: కృత్యములు 
నలిపి జనం చాను. నంతో మలీలం 90 
గలసి వినోద్దించి శాళిందితీర 


జగదఖీరత కొండము, "165 


ములను బృందావనంబునం (గీడనలి ఇ . 


అజా, బలరాముడు (వేతలతో 'నెిమునాతీర మందు. గీడించుట “కా 


తాను గోపికలును దనపిన్న నాండు 

పూని |క్రీడించుచాడ్చునం (గ్రీడనలిపి; 
పసిడి కోరల నుంచి పడతులు సీధు 
వసలారం వనియంగ నందు (గోలి; 
తనివోక కాళిందితటతరు కేణి 

తనరారు నీడల దగ విశ్రమించి; 
వరుణనంభ వయెన వారుణింబేలి 

తరమిడి బలభ(ధ్రు. దలపెల్ల నెజింగి 
పరిమళమాధుర్య. భరితమె నిండి 
తరుకోటర మున నుడృవ మొంది నిగుడ 
గని (పలంచారి యక్కాంతలుందాను 
డనుపారియున్న కాదంబరిం[గోలి 
మానిని గండూపషవముది రార నంబు 

లాని మన్నధ శేళినందంద తేలి 
మదమె త్తి తన్ను దామజచి గోపాల 
నుడతులింపు నడిమి నూరెల నిలువ 
ఘనకరిణులలోని గజము చందమున. 
ననువార నంజవివోరయబు సలుపం 100 
జెన్నారు మోనులజిగి జేగుజింపం 
జన్నుల కొంగథులు జార పయింట 
వెన్నులపై సీలవేణులు నెజయం 

గన్ను లందును నోయగములు (మాన్సడలో 


166 ద్విపద ఫెగవతమూు, 


గానులు నులియంగ. గర తాళగతుల 
సానురాగంబుల శౌరిం కాడుచును 
" 'నన్నులజాయలం జతురులాడుచును 
నన్నులన్ను ల చెడ యాటలాడుచును 
సీరితో(బలుమారు చెనకి నవ్వుచును 
మేరలు మణీ స పేల్లంబు లాడీ 
కలసి వినోదింపగా సీరపాణి 
యలసి యంగము సోల నందంద సౌక్క_ 
వెలసిన నెరివేణి (వేలాడ చమట 
కలసి కస్తూరి యొక్క. వలువ లెల్ల 
గటకాంగుళీయక గై వేయహార 
పటుకిరీట(పభాపటలి శోభిల్ల 
మదియించు దివిజసాముజము చందమున 
నెదుజెవ్వరును లేక యేఫు దీశింప 
తరుణులు. దనుగొల్వం దరులతావలుల. 
బరికించి చిత్తవిిభాంతిమై పలుకు; 110 
“వఏలకో! ననుంజూచి యీ'రాజశుకము 
శీలించి మొగ మొబ్బ సేయుచున్న దియ! 
నాయంబర ౦బుల నలు పెల్ల (గొన్న 
దీయలి!”” అని కన్ను లెజ్జ జేయుచును 
_దరువులెల్లను నేడుం తనుజూచి నవ్వ; 
“ నరుణించె కీంశుకంబది యేమి!” అనుచు" 
వథతనంబు వజువట్లు వట్ట మైడవ్నీ 
గదిమి దిగ్గనలేచి కాళింది జూచి. .. 


జనగదభఖిర త కొండము, 167 


ఎఎస్‌ బలరోముండు యమునను నాగలి చే నెత్తుట వ నానన 


(కనీ సూర్యకన్యక ! ర్రీ.-కనూత! 
ఓసారనల్లాప! ఓసారసాత్నీ 
నీరువెక్టుము "లేక నిలువంగజాల 
బోరన నుడకంబుం బోయ వే! ?” అనుంచు. 
బలువమూరు పిలిచిన బలుక క యున్న. 
గలుషించి పరుహచాక్యముల నిట్లనియె, 
66 పిశ్రా చిన నామాట పెడ చెవిం "బెట్ట 
పలుకవు మదిలోన ఛభయమంది రావు! 
మలినాంగి! సీమేని వుదమెల్ల నడంచి 
డళనంబు సేసి యుద్ధతమాన్లు ”” ననుచు 
నదలించి వాలమున నమ్మహోతటము 
విదళించి తివిసిన వెజుంగొంది యమున 120 


== యమున బల'రాముసి. (చార్ధంచుతు నా 


వడవడ వడణశుచు వచ్చి ఆాలాంకు 
నడగులపె (వాలి యరుదొందం బలికి, 
రా 

కకన్ట్స్‌ సర్వలో కేక | ఓ సు(ప్రకాశ! 
న్డ్‌ సౌమ్యవ్భాే య! ఓశరాహిడోయ'! 
భరణిభారము బాప దనుజుల నడంయపం 
గరమిక్థి జేవకీగర్భంబునందు. 
'జెలువారం బుట్టిన చెలువుండ పవ! 
బలభ[ద! బల్బపలంభ ధ్యంసరామ! 
జడనంగతి బలచంచలచి త్తమలిన. 


#8 


ద్వీపద భాగవతము, 


దడయక నీ మహత్వముంగానం గలనె? 
చెలతలు సేసిన నేర్పు నేరనులుం 
దలంకక లోగొండు ధన్యు లే (పొద్దు 
అని 'వేడుకొనుచున్న యమున మన్నించి 
ఘనదయామితి హాలకర్ణకీంబు విడి చె, 
(పీతి గాళింది విభదనుండనుచు 

నాతని దీవించి రనురసంఘ ములు | 
బలుండు నాయగట గొల్వ వావీన-చోటు 
బలతీర్ధ మన ధా(తిం (బఖ్యాతమయ్యె, 
అచట కృతస్నాతులై న మానవుల 
కచలిత విష్ణులోకానండ మొదవు! 180 
ఈభంగి బలభధు. డెంతయు వేడ్క 
యాభీరు నతులతో నెమునల్నగీడించి 
యేపారు నిబ సింగి నీయాజు నెలలు 
(_వేపళ్లైలోపల వేడ్క_లు సలిపి 


హరింజూచు తలపున నట ద్వారవతికి 


నరుదెం చె. (బజజాలలరిం డన్ననున 
న్‌ 


=! పొం[డక వాసు చేవుని వృత్తాంతము tt 


నాలోన గ రృ్భచేశాధినాయకు(డు 

పాలన చిత్తుడు పౌండభూవిభుండు 
హరితో విరోధిమై యతని చివ్నాములు 
తరమిడి ధరియించి తానంత. బోక' 
వానుచేవుండను వలనొప్పంబేరు - .. 
భాసురంబుగ. జఉాల్చి పటుశ క్ట మెటసి 


యమెహిణీద్వితయమూ తన్నుం గొలువ 
నతుతబలతాలియై దండు వెడలె, 

ఆరాజునకు మి(తుడై కారి రాజు 

దిరుండ మొహిణీ [తితయంబుతొడం 

బటుశ క్రి నతనికి బానట యగుయ 
భటదంతిహయరథ(పతతితో నడువ 

నిరనంబున. జౌం[(డ్రుండే జెంచి వెర్మి 

దార్థర కానగర ముద్దల జాయవిడీిసి 140 


--: పౌం(డుడు దూతను (శ్రీకృన్ణుని వద్దకు. బనుచుట 1 


హారి సన్ని ధికిం డజ్ఞుండను దూతంబనుప 
నరుదెంచి తగ సుధ ర్మాభ్యంతరమున 
వృష్టిభోజాంధక వీణలు (గొలువ 
నిష్టవ_ర్తన నున్న యింది రారమణు. 
గని(మొక్కి తనవచ్చు కార్యమంతయును 
వినుపించ. జొచ్చెను వెజపింత తేక, 

“ ఆపొండ నృవతి యావావడండపాొణి 

-'భూపాలలిలకంబు ప్పుతెంచె నన్ను, 
ఆతండు నీతోడ ననుమన్న మాట 
లాతతంబుగ విను మంభోజనయన! 
వసుధ భారము నూన్న వైరుల నడంప 
'దెనల. బెంపలో వాను చేవ్చండ నేను 
నాచిస్నాములు. డాలి నాపేరు దాల్చి 
యీవావుం దెచ్చుకో చేంటికి నీకు? 
ఘనగడాశంఖచ(కమును శార్దమును 


170 


ద్విపద భాగవతము, 


గనకాంబరంబును గరుడ శీతనము 
మకరకుండలములు మణికిరీటంబుం 
(బకటంబగుజలన(త్పనవ మాలి కయు 
నివినాకు వేవేగ నిచ్చి (పాణముల 


_నవరీించుకొని నన్ను శరణంబు జొరుము; 150 


కాదేని నాతోడ కదనంబు సేయ 

నాడటం జేర్చి రమ్మని చెప్పె” ననుండు; 
విని జనులంజణు వికవిక నగల 

ఘనుడు కృమ్షుండు వాని. గనుగొని పలికి, 
కండ కొ వ్వునం గ న్నుం గానక. బెక్కు. 
దుండగంబులు (పేలి (తుళ్లుగాశేమి! 
భండన భూమిలో బరిమార్సీ వాని 
కొండలు భేతాళ గణముల కిత్తు, ౨? 

అని పల్కి. దూతేకు న న్పష్రవస్తువులం 

డనిపి వీడ్కొలుప నాతండు పౌం(డుతోడ 
హరి వాక్యములు జెప్ప నతండు కోపించి 
దురముననేతెంచె దోర్గర్య మెన(౫, 


అజ కీ పొం[డ్రుండు వహొరినిం దాశోట :___ 


బహుదళంబులతో డం బౌం(డ్రుం జేలేర 
నహీమాంను నమ తేజుండగు వెన్నుండెతిల్‌ 
పరగు సారథ్యడర్పంబు మెణయ( 
చెరెక్కి_ శ(స్త్రాన్రుదీవ్తులు నొలయం 
చాంచజన్య ధ్యని పరిపంధి సేన 
జంచలీంచంగ వచ్చు శె "రిపై నడరి 


170 


సా 


ద్విపద భాగవతము, 


గనకాంబరంబును గరుడ కేతనము 
మకరకుండలములు మణికిరీటంబుం 
(బకటంబగుజలన (త్సనవమాలిక యు 
నివినాకు వేవేగ నిచ్చి _పాణముల 


_సనవరీంచుకొొని నన్నుశ రణంబుం జొరుము; 150 


కాచేని నాతోడ కదనంబు సేయ 

నాడటం బేర్చి రమ్మని చెప్పె” ననుండు; 
విని జనులండజటు వికవిక నగల 

ఫఘనుండు కృష్ణుండు వాసి. గనుగొని పలికే, 
కండ (కొ వున గ న్నుం గానక బెక్కు. 
దుండగంబులు (పేలి [తుళ్లుగాశేమి! 
భండన భూమిలో. బరిమౌర్చి వాని 
కండలు భేతాళగణముల కిత్తు, ”” 

అని పల్కి. దూతకు న ర్హ్యవస్తువులం 

డనిపి వీడ్కొలుప నాతండు పొం(డుతోడ 
హరి వాక్యములు జెప్ప నతండు కోపించి 
డురమున శే కెంచె దోర్లర్య మెసంగ, 


నే పొం[డుండు పూరిని. చాంకుట |. 


బహుదళంబులతోడ. బౌండ్రు6 జేలేర 
నహిమాంశు సమ తేజుండగు వెన్నుండెతిల్‌ 
పరయ సారథ్యదర్చంబు వెలయ. 
చరెక్కి_ శ(స్తాస్త్రదీవులు నొాలయం 
చాంచజన్య ధ్యని పరిపంధి సేన 
జంచలించంగ వచ్చు శౌరిపై నడరి 


జగదభిరత, కౌండము, క71 


పరిఘతోవమురగ డా పానచ[క్రములు. 
గురిసిన, ముర వైరి (కూర బాణములు 160 
నడవుల చేర్చు కాలాగ్ని చందమున 
దొడరి సేనల నెల దుంచినెచుటయ (6 
cn రా 
గనుంగవ కెంపొందం గడంగి పౌం(డుండు 
తన సేనయబురికొల్సి దళ మూలం దారే, 
కృత్రిమ చ(కంబు( గినిసి వెచుటయు. 
శ|తుండు బెగడ నాచ్మ్శకంబు నలుక; 
గదయును విల్లును ఖండించి తేరు 
చిదురుపలుగం కేసి సిడము(దుంచుటయు 
బజీనొని వాలును బలుకయు. గొనుచు 
నటిముణేి నార్పుచు నఠరుబేరజూచి 
హారి శారమున భల వురివొసి కంఠ 
జె య 

మరుడార లయీంచి యార్చి వైచుటయు 
మక రకుండలర త్యమకుటంబు తోడడం 
(బక టోల్ముఖము భంగి పజీయ తచ్చిరము, 
కూలిన పొం[(డుం గన ని సేనతెల 

౧ య 
నాలచందంబున నందంద పణచె, 


_: పొండ్రుని మరణమునుగాంచి కాళిరాజు (స్రీకృమ్ణునివై 
గవిసి మడీయుట ;$=ాా 


కని కారిరాజు *“ీజీలలుగంగ నేలల” 

గనుకని పారి నొక్క_ట నిల్వుండనుచు 

దళముల బురికొల్సి దై త్యారితోడం : 
దలవడి బహుాణతతుల నొప్పింపం 170 


172 


ఇ కేపొద మున్నది 


ద్విపదళ్‌గవతము. 


నోల[ వేసిన (మోయు కోల్పులి భంగి 
వాలములురమున వడింగీలు కొలుపం 
'గాలాగ్ని సదృశభీకర చ(కనివాతి 

ముడివడు బొములతో. బొలుచు మ స్తకము. 
బడ్బవె చి యాశ్చ; నీ భంగి శా తవుల 
నిరువుర. బొలియించి యిందిరాధిక్‌. 

డత 'దెంచె ద్వారక కమరాళి పొగడ, 


=: కాళిరాజు కుమూరుండు ర దుని వరమును బొంది 


కత్తిని బుట్టించుట రా 


కాశీశ్యరుని తల ఘనచ(క్రనిహతిం 

గారిగా యహూలిన గని పొరు లెల్ల 

నడరి సోడద్యంబండ యాయొక్క_ శిరము 
పడియె కుండలమణి[పభలతో నవుండు, 
అతివలు దుఃఖంప నతని నందనుండు 
సితక్రీ ర్లియగు సుదవీ,ణణుండను వాండు 

తన తండి తల యాటందా నిశ్చయించి 
ఘనభ క్రి నగ్నిసంస్కా_రంబు సేసి 
యగతుల నమాధి నిస్టాత్ముండై (ప్రమథ 
పతినాత్స నిలిపి తపంచాచరింప; 
వారు(డు (ప్రత్యతుమై *యడుగుము నీకు 
వరమిత్తు” ననుటయు వాండు “*మజ్జనకుం 180 
జంపిన పాపాత్సు నమయించు నట్టి 


జగదభిరత, కాండము. 178 


"పెంవు (పసాధింపు భీమాకు! అనుండు 
అ దేవుండును * డవీ.ణాగ్ని గుండమున 
నాదరంబున విఫ్రులాభిచా 5ఖ్య 
హూమంబు సేయంగ నొకళ్ళ త్తి వుట్టి 

—= నోట 
సోమిచ్చి నీ శతు. జుజువుచ్చు ” ననుచు 
వారుండదృశ్యుండయ్యె నంత బుత్విజుల 
నరుడార వేల్పింప నాయగ్ని వలన 


క అగ్నిలో నుండీ పుట్టిన క్తి (శ్రీకృష్ణుని వెడలుట 3 


హ్‌ 
నాలోన భ యడజిహోగలవ రక్త )ంబు 
ఫాలచే[తంబును బావోశ తంబు 
శూలతోమర గదాతురికాదిభిండి 
వాలచ కములు దుర్భారాయుధములు 
చటులకళోర దంష్ట్ర )లు తెౌడన ములు 
కుటిలఫు చల [కూర (దుష్టులును 
దీర్భ తాభీలత తీ వాట్టహాన 
గర్భరన్వరములు ఘనశరీరంబు 
నడర లోకములెల్ల హరుండొక్క_ వేట 
మడియింపం బుట్టిన మూడ్కి యో యనగ 
బడతాడనముల భూభాగంబు వగుల 
నదరి 'లోహితవర్ష్మ మదరి యండందడ 190 
(4 ఎవని బరిమార్తు నిట పంవు మనుండు” 
నవ్వాసు బేవుని నడచిరమ్మ ” నిన 





* అరము చింత్యము 
ణి 


174 _ ద్విపద భాగవతము, 


బహుభూత ఢాకినీ పతితోడ వచ్చి 
థదహానార్చు లొలయ నాడార్థరక ౬ జబొరలో 
కారగ్ని దరికొన్న ఘనసత్వచయము 
పారెడుగతి జన(పతతి ేపజుచి 
యతివలతో జూదమాడుచు నున్ను 
శతదళాయత శత్రు సన్నిధి నిల్చి 
“వదె యొక్క_కృ త్తి యహీనాన్ని శిఖలం 
౫దిసీ పట్టణమెల్ల గాల్చుచు వచ్చె 
నిక్క_డ దిక్కు లేది బారి గడవీ 
(గక్కు_న మమ్ముల. గావ వే కృష్ణ! Ls 
అని యార్లులె పలుక నాపౌరజనుల 
గనిశేల చారించి కడకంట నగుచు 
నది మహేశ్యరకృతియా కత్తి యగుట 
మదిలోన నెణీ(? సౌమ్యజ్ఞాన విభుండు; 


మ్‌ (శ్రీకృష్ణుడు సుదర్శనమును గృల్తిసె పనుచుట = 


తసుకొల్చియున్న సుదర్శన ఫురువుం 

గని నల్ల నవ్వుచు కనునన్నం బనువ 

నమ్మహాచక్రంబు నారి యాజ్ఞ బూని 

(కమ్మన నే తెంచి కాలాగ్ని వోలె 200 
శతయోజనో తాల చటుల విగహము 
శతభుజగమదో(గశ స్తా్మన్ర్రములును 
ఘననహప్రొర్క_నిర్షతలీ(వరుచులం 

జెనుమంటలెగయ నాభీలమై చేర్చి 

వారి చక్రమే తెంచు టాలించి కృత్తి 


జగద ఖిరత కౌందము, 175 


మణ తె పట్టాజలుచు మది వి గరలింప 
పజుగంగ నయ్యెదు(పవర సాధనము 
యజిముజి వెనుకొన నదికాళిం జొచ్చె, 
చొచ్చిన నిట్టట్టు సురగంగ కక్ష 

నచ్చ(క మడరి ఘోరానలశిఖల 
నాబుత్విజలతోడ నాకృ త్పితోడ 
నారాజతోడ జనావళితోడ 

ఘనశ తాంగక వాజి గజశాలతోడ 
ధనధాన్య వస్తు నంతొనంబుతోడ. 
]బొలు పారు సౌధగోపురములతోడ. 
గాశీవ్రరము చక్కుగాం జేసీ కాల్చి 
యీశేవీ. హరి పాలిశే తెంచి (మొక్కె., 
నీకథావర్ల న మెల్ల వారలకు 

(పాక టకృత్యముల్‌ బాధలు నడంగు 210 
ఫు(తసంపదలును భోగనంపడలు 
శతుకుయంబు మోశతము నిచ్చు చుండు, 
అని చెప్పటయువిని యభిమన్య సుతుడు 
వినతుండై శుక యోగివిభునకీట్లని యె, 

ఆ మందలో నుండి యరుదెంచి యచట 
కామపాలుండే మిగతి విిశమిం చె! 
ఆతని చర్మితంబు ననిశంబు వినం 
గాతుకంబయ్యె నాకథంజెప్పు *” మనిన 


శ 
ఛో 


అం ర అ తతర అల వానను! 


12కీ పాదము కన్పట్టు చున్నది 


176 


ద్విపద భాగవతము. 


ః ద్వివిదుండను వానరుండు తన చెలికాండగు నరకుని 


జంపీినందులకు(. బగయబూని వెల బేయట 1 


వినవయ్య కురునాథ |! ద్వివిదుండనంగ 
దన'రారు మైందుని తమ్ముుండు ఫఘనుండు 
గిరిచ రాధివుండు సు[గీవుని మజుంది 

నరకుని చెలి మహోన్నత బలాధివుండు 
నారాయణునిచేత నరకుండు బెగినం 
(గూరవా రకు మది గుమిలి మర్క_టుండూ 
వారి నడంచెడనని న చేవుల డేలు 

ఫురములు నూళ్లును బొరి చిచ్చులిడుచు 
కొండలు బెజికి యుక్కు_న నూళ్ళ మోత 
మెండుగా వై చి భూమిని పాడుసేయ 
వనితల. బతులను వడి వెంట బెట్టి 
కొనిపోయి పర్వత గుహలలో జంయదు 220 
రీతి నుండగ చెటింగి యాశెౌెరి 
యూరకనుండలగ నొక్క_నాడంత; 
వారాసి చాంటి దై వతకందరమున 
కారూఢగతివచ్చి యగ చరాధివు(డు 
మానిసిమంజుళ మధ్ధుర గానముల 
పీనులకింపార విని యల్ల నచట 


కరిగి చేరువ నొక్క యవనిజ మెక్కి. 


వరికింవుచున్న చో బడంతుల నడుమ 
నారుణితాతుడై యాసవ(శ్రీడ 


. నారామలును చాను నలరి పాడుచును 


గోవులలోనున్న గోరాజుభంగి 


జగదభఖిరత కొందడమాు. 177 


దావేడ్డ విహారించు తాలాంకుం జూచి 
వారియకాం తలపోసి యాకీననరుండు 
తరులెక్కి. కిలకిల ధ్వనులు సేయుటయు 
తరుణులు నవుచుం డను చూడ మేను 
పరవీ యంకించుచు. బండ్లిగిల్చు చును 
బొమిలార్చి చరాచుం బొరి మాడం బొలయు 
(భఛభమరాళిం గని యుల్కి పడి పట్టుకొనుచు 
వెలికిలవడి యాడి వెక్కీ.రింవపుచును 
వెలందులం గనీ వంగి వెనుకం జూపుచును 280 
గోడిగంబులు సీయం (గోతి చేతలకు 
జేడియలందణుం చెలరేగి నవ్వ ; 


ఎఎ బలరామ ద్వివ్‌దుల డ్వంద్వయుద్ధము ము 


శాలాంకుం శడొకరాత దర్పించి వైన 
నాలోనం గోపించి యతని కుతికి 
చీరలు జించి యానీధుభాండంబు 
బోరన. బగులంగ.ల బొడిచి చాశుటయు ; 
శానుపాలుండు వానిం గడకతోం. బట్టి 
'వేముష్టి. బొడిచిన వికవిక నవ్వి 
(ప్రళయ కాలోత్తాల భె రవుభంగి 
బలియుండై మైవచ్చి బలున కిట్లనియె.. 

6 నలినాత! యేరీతి నాండు నామి(తు( 
దలమోారి నరకు నుద్ధండతం జంపి 
వచ్చితి నేనేడయు వచ్చిన వాండం 
జెచ్చెర ననురంబు చేయు నాతోడ! 

12 


178 


ద్విపద భాగవతము, 


తనరార మైందుని ;రమ్ముండ ద్వివిదు. 
డనువాండ ళూరుండ నర్క_జు మంతి 
'రామునకై పూని రావణుతోడ 

న అగ. సెసి చేర్చినవాడ 
నెలకొన్న రణవీధిని (దుంచివై వం 

గెలసి నాచెలికాని కెలనంబుం దీ రు, * 240 
అని పల్కియార్చి మహాళూలమె త్తి 
కొని వైచుటయు సీరి (క్రుంకి మైండవ్పీ 
మునలంబు.( నని బు మోాదిన వాండు 
వెస మహాత్రరువె ర్తి సి యార్పుటయుం 
దప్పించుకొొని వీరి తరుచరుమోంద 
గువ్చించి యుజికి ముక్కున మువీ బొడువ 
తెరలక వాన రాధివుం డొక్క పెట్టు 
తరుణులు బెగ్గిలం దరువృష్టిం గురిసె 
లాంగాూలమున (వేసి లలి నఖా(గమున 
నంగంబు. జీరి మేనందంద కటుచి 
వీడికిటం బొడిచినం బెనుమూర్భ నొంది. 
పడి లేచి యాబబభ దు జఉాతనిని 
గశమున జిక్క_ నాగలి దగిలించి 
యలుక మై రోకట నందంద పొడున 
వానువులు పగిలి మైయడ కెల్ల 6 బొలిసి. 
కనుమూసి నెత్తురు. (గి షరోంజుచును 
బవిదాంకీ కూలిన సర్వతంబనంగ c 
బ్ల వశేందుం డిలంాలి (పాణంబు విడివె, 
ఉవిదలందజు వెజంయంది కీ _ర్థింప 


జగదభఖిరకత కొందము, 179 


దివిజనంఘము రాము దీవించిరంత 250 
నలిన నేతుండున్న నగరి శే తెంచి 

వాలి కృష్ణుతోడ నయ్యగచరువా_్త 

వినువింప శౌరెయు వివిధజాంధవ్రలు 

వినుతు లొనర్సిరి వెనరామునంత 


సాంబుడు ధుర్యోధనుని కుమారై లక్షణ నపహరించుట :- 


అంబుజోదరవు తుం డతిరథో త్త్సముండు 
జాంబవ కేయుండు సాంబుండు ఘనుడు 
కోరి ధుర్యోధను గాత లషతణను 
వారణవురి స్వయంవరమునందునను 
వరియించి కొనిపోవ వారలందటును 
గురుపతి కెజింింపం గోపించి యతండు 
వమేమిరా! సాంబుండే నాతనూజ 

శేమని కొనిపోయె నెట్లు జూచితిరి ? 
కురువంశజులతోడం గూడి యాదవులు 
పరిణయ [పా ఫులే పరికించి మూడ? 
పడుచువాండీక న్య బలిమి గొంపోవ. 
దడయక ౬ జూచుట తగవుగాదతని 

బట్టి తె _త్రమటంచు' బలములతోడ 
డట్టుండై వడి సుయోధనుం డు(గవృత్తి 
వెడలి యార్పుచుం దాశి విమ్ణునందనుని 
దడయక శస్తా? న్తఎతతుల నొప్పింపం 860 
గనిపోయి తిరిగి యగ్గలిక మై వేయి | 
తన రథంబఖలన ర్తనలం (గీడింహ 


180 ద్భిపదభాగ వతము, 


బడీయార్చి విలుగుణఢ్యని చేసి శరము 
లడరింసం గురుసేన నందొక్క_ పెట్ట 

మురిసె రథంబు అమ్ముల గీటణంగెం 

గరులు రోజుచులహా లె. గాల్బలం బణయలౌం 
దరమిడి సాంబు కోల్తల కోవాటించి 

తిరిగి సేనలు రాజుదిక్కు_న కొదుగ 

గినిసి యాతని శల్య శేతుండు దాయకం 

గని రాజుతమ్ము(డు గర్గ సౌబలులు 

వెను చాఫుగా బాణవృష్టి వేల్నుటయు 
ధనువుసారించి యాబై త్యారి సుతుండు 
కాయడగ నేడు మార్ల ఇముల చేసి 

యేడు బాణముల మహీశు నొప్పించి 
యతని తమ్ముని నాల్లుటమ్ములం (గుచ్చి 
ఛత్రసాయకంబులు శకునిసె ( గప్పి 
'తొలలక శల్య శేతుని విల్లుం దునిమి 
బలముల శరపరంపరల.. గూల్పుటయు 
నతని వి(క్రమశేళి కచ్చెరు వంది 
యతులితంబగు యోధులందణు గూడి. 2870 


వల! న. గూడి సాంబుని విరథుని గా. జేసి 
పట్టుక్‌ నుట ఫ్‌ 


కురపతి విలు[దుంచెం గొన ేది కర్లు 
డరదంబు నుగ్గాడె హారుల Nea: 
విరథునిగాంజేసి జెలదుకతోన 
యరడంబుషపె నిడి యతని, దో తెంఛె, 


నాక న్య జెగడొంద నాకుమూరరకుని. 
చేకొని బంధించి వెరంబెట్టిరంత ' 


—! బలరాముడు యాదవుల కోపమును జల్లార్చి స్వయముగా 
య 
హ_స్టినాపురికి వెడలుట : 


కరిఘోటర ధభటోత్కరములతోడం, 
గరిఫురిపె డండుగదలుటం. జూచి 
బలభ[దుం డది * యెంతపని మోర లేమి 
తలంచి శారవులపై దండుపోయెదరు ? 
యాడవులందు నెన్నడు కౌరవులకు 
భేడంబు లేనిచోం (బీతి నంచెజింగ్‌ 
యేమిసేసిన వార లేమన్న వారొ! 
ఆమార్ల మెల్లను నజుసి సామమున( 
జెలిసి సాంబునిం దోడి తెచ్చెదంగాని 
కలహాంబునకుం బోవకారణం బేమి!”” 
ఆని వారి వారించి యట రథంబెక్కి 
చనియె నుద్ధవుండు తోంజనుచేర సీర, 
అరిగి వారణవురో డద్యానంబులందు 

కర మొప్ప విడిసి యక్కామపాలుండు ' 280 
డనరాక జెప్పి యుద్ధవుం బంవ్రటయును 
జని యమ్మైహాత్ముండాస్థా నంబు నందు. 
గురురాజు నచివు శకుని దుస్స నేను" 
గురుభీవ్ముకృప బాహ్లీకులు గొలువంగ. 
గాలువున్న యతని. గన్లా ని పొడచూపి 
భలభ (దురాక చేర్పడ జెప్తుటయును ; 


182 ద్విపదభాగవతము, 


నతినం(భమంబున నండజు(గూడీ 
యతని నన్నిధికేంగి యర్గి బూజించి 
సేమంబులడిగి యానీరి సీశీంచి 
_* యేమివిచ్చేసితి రెజింగింపుండనిన ” 
థా ర్హ రాష్ట్రలును చాంధవులును వినగ 
నా ర్తరతణలీలి హలపాణి పలికే, 
“కోరి మామేన గ్ర కొడుకులు మిరు, 
ఆరూఢీ మోకు మేనల్లుడుగానం 
దన మేనమణ(దలిం డరళాయ తావీ.. 
జనవునం గొనిపోయె సాంబుండు దీనం 
గలంగి ఏరోధింఫుట నంబుగాదు 
వెలందితో నాతని విడిచి తెండి” సిన, 
అల్ల న నవ్వుచు నాసుయోధనుండు 
(పల్లదంబున బలభ[దుతో ననియె, 290 


ఎ; హేళనచేయు సుయోధనునిసై సాగహముచే సీరి 
హా స్తినావురిని నాగలిమునచే లేవనెత్తుట :--- 


“ అకట! గురుస్థానమని నిన్నుయాడ - 
మెక మెశకపడు మందమేళముల్‌ తగునె!1 
'ఒకనిం గొల్చిన వారలుర్విలో మిరు ! 
అదిగ ర్ఫేశ్వరులగు కారవులకు 
యాదవులకు వియ్యమండంగ (దగునె? 
మిమే శ్ర లొ రాజును మోరును. నాకు 





| 1ఒశీపాద మున్నది, 


జగద ఫికతకొండము. 188 


నెమ్మి యాడొన3ంప నెంతటి వారు! 
పోరి మంచితనమున నన్నియు నొప్పె 
జరగుట సల్హాపనహజభోజనము 

నలిపి మన్నించిన జనవున మిరు 
కలసి వర్తింతురుగాక యెనాట 
నెక్క_డి కాంధవంబిక। మాకు మోకు 
ఫక్కి_ వోనాడయం బని జేదు వేగ 
విచ్చేయుమను కరువిభుం జూచి సీర 
చిచ్చులో నెయ్యి (బోసిన భంగి మండి! 
కాలుడు (పేరశేపం గానక యిట్లు 
(పీలెడవేల ? సీపెంపెల్లం బొలియ 
వరుస సెటులగక వదరదుగాక 

హరికి సీకును నేది యంతర మోరి! 300 
ఎవ్వరు నాకుమిో రెందజున్నారు ? 
ఎవ్వరుగలరు సఏకీళారి గడప |! 
నిబలంబులు నిన్ను నీపట్టణంబు 
నాబాలవృద్ధ మై యమునలోవైతు రః 
అనివేర్సి దర్శించి వాలదండమెతి, 

ఘన కా(జలయ కాల కాలుండో యనంగ 
కరిపురికోట నాగటి వాత్మగుచ్చి 
భరమున నుంకించి పటుశ క్రిం దివియ; 
నదియొడ్డగిలి పడ నఖలవమానవులు 
"బెదరి నిల్వంగ లేక పృథివి పై (వాల 
భీతిల్లి నంధులు పృథివి 'వేచజువ 
నాతురారావంబు నండండ చెల 


184 


ద్విపద భోగవనతము, 


నాంవీ శేయుండు విని వాలిచందమెతింగి 
సాంబుని విడిచి లక్షణన మేతముగ. 
దోకొని నకలబంధులు. దస్ను గొలువ 
నాకౌర వేశ్వరుం ఉజపగాతనయు 
ఏదురుల మాట నిర్విణ్ఞుడై వినుచు 
బదరుచు నే తెంచి బలభ(ద్రులాంచి 


ఎట: కురుపతి జలరాముని _్రార్థి ంచుట ఏ 


ముదము తత్తరపాటు మొలవంగ నతని 
పదపంక జములరు. (బణమిలి నిల్చి 810 
యాతనిదెన మొగం బై శేలుమొగిచి 
యాతుర ఫణతి నిట్లని విన్న వించె, 
చేవచే వారాధ్య! దివ్యావతార! 
భావగమ్యూ కార! భకలో కేశ ! 
(శ్రీధరణీభర ! శేపావతార | 

మాధవ ! నిగమవాబ్బుయ నిర్విశార |! 
'వెయ్యిపాదంబులు వెయ్యి వేతులను 
వెయ్యితలల్‌ రెండు వేలుజివ్యాలును 
గలిగి యందోొక' ఫణ్యాగమున నీజగతిం 
గొలంది నీలముభంగింగొని 'తాల్చునీవు 
భూ తాళి బుట్టింప (బోవ శివీంస 
చాతుర్యుండవు నీవు సకలలో కేశ ! 
సీతత్వమెజుంగంగ నేరక (కొవ్వి 
యూతండాడిన మాట లెల్లను సైయ! 
రథీంచు ! మిాఆయుప(వము వారించు | 


జగ దఖిరత కొందము, 185 


అత యబలరామ [” అనిసంస్తుతింప 
ఘన(పనన్నాత్ము.డై కామపాలుండు 
తనరార నంది కౌతనయు వున్నించి 
వాలముఖ మెడలించె నప్వురికోట 
బలరాముచే బాధపడి కొంత యెక్కి న్‌20 
చేడును జూపసై చెతి ము మహిమ! 
ఐవోడిణా వినుడింపం బోల బెన్వరికి 
కురుపతి యల్టునింగూతును ననిచి 
యరణంబు పదివేలు హారులును “ఠులు 
మూండు వే(లభథములు మొగినాల్లు వేలు 
పొడిగా నిచ్చి యప్పుడు దోడుకొనుచు 
దాగ్టరక శకేితెంచెం దాలాంకుండంత ; 
శారి యంతయు విని నంతోపవుంచె, 
అని చెపుటయు రామునతుల వి(క్రమము 
విని కురు పవరుండు వినృుయంబంది 
పరమయోగీశరర ! బలభదు మహిమ 
నరసిజాననుకై నం జర్చింపరాదు 
వారియెట్లు విహరించి నటమిాంది కథలు 
పరిపాటి నాకు నేర్పడం జెప్పుండని న 22 
చాదరాయణియు నప్పద్మాము నుహీమ 
నాదరంబున వినుమని చెప్పం దొడలా, 
నరకుని[దుంచి యానలిన చనుల 
వెరవార పదియాటు వేలనూజ్వురను 
పరిణయంబయ్యె నాపంక జోదరుండు 

పర 'పేది యిందజుం బొందునా ! ఒకె 880 


186 ద్విపద భాగవతము, 


జా? నౌరదుండు (శ్రీకృష్ణుని లీలలను జూడ చేతెంచుట :. 


మరిగివర్హించునో ! మరి నేర్చుకొలంది 
యరసివ చ్చెదంగాక యనుచు నారదుండు 
వరభ క్రి నేతెంచె పడి డార్టరవతికి, 
చనుదెంచుచో నత్య నదనంబునందు. 
దనుపారు. శూరిజాతమునీడ నొప్పు 
విరులచప్పరములో విశదమై పొలుచు 
పరువంపు వువ్రుల పానుపు మోద 

పల్ల వ(శ్రీ'మించి పర గుకెంగోల 

నల్లన రుక్టీణి యడుగులొత్తుచును 
కాళిందినతియు బశుణయును నిలిచి 
'తాలవృంతంభులు దనుపార వీవ, 
తమ్ములమిాయంగ దగ (మితవింద ; 
అమ్ముకుందునకు నానందమొదింప 
ఫంబరాంతకు మూలశ క్రి యోయనల c 
బంబినరాగనం(భ్రమచిత్త యగుచు 
జాంబవతీ చేవి చందనంబలంయ ; 
కంబుకంఠలు మదింగ్నరము సంతసము ' 
నలి సత్య భామయు నాగ్నజిత్సి యును 
నలలితంబై న వింజామర లిడంగం,; 840 
శంగేలగేలును గీలించి భ (ద. 
యంగుళా[గములొ త్తి యందండ తివియ ; 
లాలితమంగ శౌాలాపంబులొలయ. 





ానలగానుాబులాక 


1ఒశీసాదమున్నది, 


జగ దఖీరక కౌండము, 187 


ేలిమె నింతులు శెలతుల. గొలువ ; 
మండితకోటీరమణి కాంతి నిగుడ 
కుండలరుచులు చెక్కుల నవ్వులోలయం ; 
చెనకికాస్తు భమణి (శ్రీవత్సరుచుల 
వనమాల యురమున వానన: జూప ; 
ఆయత శంఖచ కాది చివ్నాముల. 
గేయూరకంకణాంకీత బాహు లొలయ ; 
హాటకఠుచిర చేలాంచలద్యు తుల 
క్రాటిల్లి బాలాతపస్ఫూర్తి నిగుడ , 

తెల్ల దామ్మరమోాం౭ది కేటి చండమున 
నల్ల నిమేను నున్నతశ య్య. జేర్చి 
"'నుదతులతోయాడి సుఖగోఫ్టి నున్న 
యారూఢయావను నంభోజనయను 
నారాయణుని నచ్చిదానందుంగాంచి 
మజుంగున నిలుచుండి మహతి మోటుటయు ; 


నెజింగి దిగ్గనలేచి యెదురేంగ _మొక్కి_ 860 
యముని? దో తెంచి యర్థిం బూజించి 


(కమ్మన నెవ్గూవముం గనుంగొని పలికె, 
ఓీమునీశ్వర చం[ద ! యోగీం(దవంద్య ! 
నీ ముమేసీకు ? నిశిష్యులు సుఖులె + 
మామిోడగృపంగ ల్లి నుమ మన్నించి 
యేమివిచ్చేసితి శెతి(గింవు *” మనిన. 
నల్బ్హననవ్యుచు హరి కేలుపాణి 
పల్లవంబులం బట్టి పలికే నమ్మని, 


తా 
చొ 





ర క్రేపాదమున్నది, 


188 


ద్విపద భాగవతము, 


“ ఆదినారాయణ ! అఖిలాండనిలయ ! 


వేదాంగవాహాన ! విశ్వ(పకాశ 
విశ్వంభ రాంబర |! విశ్వంభ రాఖ్య | 
విశ్యాత | నిత్య ! సువిజానరూప ! 
నీచీరు భవదుఃఖనీరధి లేప ! 
సీపాదములం బు క్రై నిఖిలతీర్ధ ములు 
తీర్థ పూతుండవీవ తీర్ధంబు సీవ 
తీర్ధఫలంబిచ్చు చేవుడ వీవ 

నీరజ భవుండును నీతత్వ మెజుంగ 
'నేరండు ననుంబోంటి సేర్పునే కృష్ణు ! 


నిన్ను (జూడగ "లేని సీరసాత నకుల 


గన్నులు కన్ను లే కమలాభిరామ ! 860 
జలజాశు ! సనీపాదజలజూతయుగము. 

దలంపనేరని దుష్టతముల చేమందు ! 

తప్పక నీమూర్తి దర్శించి (మొక్కి 

యిప్పడే పనివింటి నిందిరారమణ |! 

కన్నుల జల్ల గాం గనుకొంటి మంటి 

నెన్ని చండంబుల నేక్భతార్లు.డను స. 

అనిపల్కి కున కందంద (మొక్కీ.. 

చనియ నారదు. డొండు సతనంబు లోని 


పప (శ్రీకృష్ణలీలలు సు 


కక్క_డ వారి యు వాచార్య్యుల తోడ 

నక్క_జంబుగ జూడమూడగం. జూచి 

యతని చే. బూజితుడ వెరె యొక్క 
యెలా 


నతియింటి కరఠుగు-చో శస్త్రాత్రులీల 

“ఆ 
లభ్యసింపుచునున్న పహారింగాంచి (మొక్కి. 
యభ్యుదయంబని యటవోయి మూడ 
చిన్ని పాపల బొమ్మ పెంస్షిండ్లు "సేయు 
చున్న వెన్ను నింగాంచి యుల్ల ౦బులోన 
నంతేసిల్లుచునుండి మం్శతులుందచానుం 
దగు కార్య వమూూూహీంప డే త్యారిచేత 

రై 
నగణితంబుగ.6 బూజలంది యావఃాని 878 
యటపోయి చూచు -చో నశరరత్నంబు 
జటులత నెక్కి బజ్జళ్లుం (దొక్కిాంచు క 
మరియొక్క_ యింటిలో మగువలు డాను 
నరమి చాలోలి మూత లాడంగయజూ-చి 
యాదట నొకయింట 'నమలభేనువులు 
భూ చేవులకు ధారబోయంగం. జూచి ; 
మొండొక్క_యింటిలో వెన్నుడు నతులు 
కుండలీనృత్య్టంబుం గోరి యీత్ష్మీంపం. 
గనుంగాచన్క నాయింట క జ్ఞూలు పంచి 
సపనుపార నతులకుం బెట్టంగంజూ చె; 
ఇద్దన మూధిభూయిష్యు.డై యొక్క 
భుద్దాంతమున నుండయజూాచి యిబ్బరంగి 
వెరవార పజియాణజువేవుర యిండ్ల 
పరిపడివిధముల. బంకజోదరుండు 
కోరి (కీడింపం గన్హొెని చేవమాని 
శ "రినత్యజ్ఞాననంపడలా-ల్మ 
న చ్చెరువందుచు పహారిలగ్శిబస్తుతించి 


190 


చో 


ద్విప ద కెగవతము. 


యిచ్చ సెంతేయు మెచ్చి యిట్లని పలికె, 
నర్వభూ తాత్మక | నతతంబు మెలంగు 
సర్వజ్ఞ డవు సీను నకలలో శేశ |! 880 
చూనువతను బొంది మహానీయ యిట్టి 
జానాధికుండ్‌"ట చర్చింప నరుదు ! 
యోగమాయారూఢి నొనరిన నిన్ను 
'యోగీం(దులును గాన నోపరు కృప 
వయుగంబులయుందు నెవ్వరు మున్ను 
నాయంత నెజుంగరు నలినాక్ష నిన్ను | 
సీతత్వరూపంబు నెటీం చెక్కు గతులం 
జేతోగ తంబయ్యెం జెన్నార నాకు! 
నొక్కండ వయ్యును నురువుణ్య మూరి! 
పెక్కు రూవులుదాల్చి "పెంపొందుచుండి ; 
గురుండును దం[డియు. గోరి దైవంబు 

బర మాత్కుండవు కరు పాలు నీవ 1” 
అని (_పదతీ.ణపూర్వ మై వచ్చి (మొక్కి 
జననాథ ! నవ్వుచుం జనియె నారదుడు. 
పహారియుంబ దాజు వేలంగ నాజనులు 

మరిగి వరించిన మహాసనీయకథలు 
చదివిన (వాసిన షా విన్న 

మదిలో. దలచిన మనుజోత ములకు 

గర మొప్ప ధర్మార్థ కామ మోత్సములు 
దొరకును భవదుఃఖదోపుంబుల ణంగు 890 
నని చెప్పి శుకయోగి యప్పుణ్యచరిత 
లనఘ ! వెండియు వినుమని చెప్పదొడలా, 


జగదఫ్‌రతకెండము. 191 


నారదు పీడ్కొ_ల్పి నలినాతుండంత 
నారులు దాను నున్నత శేళినలుపం 
గమలారి యామినీక న్యకం (బీతిం 
(గ మమొప్ప. బెండ్లైకి గానసెయ చేర 


అ=? సొయం కాల వర్ణ నము వి ట్రావాటే 


చరవమూా[ది యను కలశము సీటిలోన 
గురువెట్టిన భఘడియకుడుకయో యనంగ ! 
పరపెన ద్విజ వాక్య ఫణతులు ! చెలం 
గర మొవ్పంగుంకె భాస్క_రమండలంబు; 
ఎజినంజ యడరి శెంపెక్కె. నంబరము ; 
తతటితతిం బొడంజూపెం దార లందంద, 
ఆలోన సనకలదిశా(కాంత మగుచు 
మేలైన కృమ్షుని మేణాయం బోలె 
నెజీనొప్పం గాళిండి నిరంబువో తె 

తబ న 'లేటుల దాటుల వోలె 
సెనుపై న పీలాలెపీరులు వోలె 

ఘనమైన యెనుంగ కదువులు వోలె 
నలినొప్పు , నిలోత్సలంబులు వోఆ 
బొలుసె న కస్తూరి (పొగులు వోలె 400 
దొలుకారుకాంతులు తు టుములు వోలె, 
దడలమి్లారి చింకటి దట్టమై "పేర్చి 
ఫఘనతమోవారణగ రర్టంబులణపం 
గొనకొన్న సింగంఫు కొదమకో యన 
'రాకావధూవుణి గాగిల్లి చూచు 


192 


ద్విపద భాగవతము, 


(పాకట రత్న డర్ప ణమకో యన౮గ 
ఇార్యరీనలిముఖ జలజ మోయ నంగ 
బూరగపర్యతముమై 6 బొడ మెచందురుండు ; 
తజిమి దిక్సతుల దంతవుకరాటమున 
నెజయం గర్పూరంబె నించిన మాడిి- 
పరవపైన (ల లక భాండరలు నిండి 
కరమొప్ప విలసిళ్లె కాముదీలతీ ; 
అంతట పీడితుల చకోరములు 

వఏింతమైం బణు తెంచె వెన్నెల (గోలు; 
చెరవార (గ మ్షంయడు వన్నెలబై టం 
దరుణులు చానును దగ వినోడించి 

నండణి యిండ్లను నమరు పాన్సులను 
నందజం[్టీడించె నన్నిరూపములం 
'జఊెజవలు. డారు మోదిలి యుండిరంత. 
దజగుగా నెలుగిం చెం దా్యమచరాడములు. 


అవాయు (శ్రీకృన్ణుండా మేల్క_ ని(పాతఃకాల కృత్వముల 


దీర్చుకొనుట నష 


వందిమూగధ భాగవత నినాదములం.. 
(గందున శారి మేల్క_ని ధర్మ్హుచింత 
డలపోయుచును లేచి తల్పంబు డిగ్గి 
కలధాతముయ పాదుక ల. (చేమం దొడిగ్ని 
యువిదలు కైడండలొనం తోనడువ 
రవణించు కనకవ[(జవు బిందియలను 
జలకములాడి వ(శ్ర్రములు మైండాల్చి 


18 


జగద ఫీరతుకౌందము, 198 


నలలితంబుగ 6 ద్‌ర్చె నంధ్యకృత్యములు, 
ఎనణంగ నుదయాచ లేం[ద్రంబు మాళి 
పసిడి కోపహాలియన భానుడు వొడువం 
గలకొన కర్చూరగంధ వాననల 
నలరెడి విరులచే నతిభ క్షితోడ 
జేచార్చనంబు భూ బేవార్చనంబు 

దె వమై తృకములు తెజంగొప్పం జేసి 
తిలభూహిరణ్బుయభేను డానముల 
నలలితంబుగ వి(పనంఘంబుం జనిపి 
కోరి విద్యజ్ఞన గోపీ. నాలించి 
యారూఢ గతి ఏ తత్వార్థంబుం "దెలిసి 
యంబరాభ ర ఇఆమాల్యాను*పము 
తాంబూలములు నిచ్చి తగ ఏడుకొల్పి 420 
దివ్యమాల్యంబులు దివ్యగ ంధములు 
దివభూవణములు దెవ్యాంబర ములు 


“ధరియించి తగ నాజ్యడర్చణద్యుతులు 


పరికించి మోసాల బయలికేతెంచి 
పటవాకావాళశకంఖపాట కారావ 

పటుతరాళీ ర్వాడభద్రనాజములు 

తరమిడి [మోయ నండక శంఖచక్ర 
వరగదాశార్శ దుర్యారశ_స్హ)ములు 
వురుపరూవముం డాల్సి పొరిశన్ను గొలువ 
కరుణాక టాతువీతణరోచు లొలయ 


194 


నల్లన నన్రషచు నఖిల 'బాంఛవ్రుల 

జల్లని మూప్రుల శౌరి పీకీంపం 
చేరాయతము సేసి తెచ్చి _మొక్యూటయు 
ఊజారకుం గని నవ్వి తగ రథంబెక్కి 
పసిండిబద్ద బూని పడ వాళ్లు యాయ 
ననగ నందడీ జడీయించి తొ నడువ 
నగరి నుధర్మాఖ్యయగు నభాస్థలిని 

కర మొప్పముత్యాల గద్దియ మోయ 
వీరాననస్టుండై విష్ణుం డొప్పారె. 

మేరి రనజ్జు లు చవకో _త్తములు 480 
నగణిత సీతివిద్యావి శారదులు, 
దగమం(తి సామంత దండ-?' యకులు 
నల్లుండు కొడుకులు నఖిల బాంధవులు 
నెల్లనంపదలతో సేపారి కొలువ 
అందంద కరకంకణా రావ వెలయ 
చండనగంధులు చానురల్‌ వీవం 
గొలువెల్ల దచామరకొలను చండమున 
నలరి సేవింప నధికమోదమున 
న(గజు(డును దాను యమ్మురారాతి 
యుగ సేనుని. గొల్బ్పియున్న యా వేళ 
డావారికులచేతం దగంజెప్పి పనిచి 
యావాసు దేవుని యనుమతి. బడసి 
చనుదెంచె. నొక్క డాజలజాత శత్రుం 
గని|మొక్కీ_ పలిశె నక్ష ఇ-టికంబుందో(ప, 


ఇ 
! 


శా 


జాదఖినశత కాండము, 195 


UU “జలవేల బంపంయబడిన దూత (శ్రీకృన్తుని 
అ 


దమె కాట మొర నట ల 
జగతి భారముమాన్న శకుల నడప 
నగణితంబగు సాదడులగు వారిగ్యబోవ 
యావదవాన్వయమున నవ తార మొండి 
తాదినారాయణ! ఆమ రేం[ద్ర వంద్య! 
మగధ భూపాలుడు మది నోట తేక 
జగతీశ్వరుల నెల్ల c జంప్రచుశన్నా (డు! 440 
జె వేది ౫ రువ్రుర చేవుర నృఫులం 
జెఆంబెట్టి మదిం గృపచింత వోవిడిచి 
తరమిడి దినయొక్క_. ధరణీశవరునిం 
బొరివుచ్చి ఖై రవపూజంావించు, 
అతనికి లోంబడ్డ యవ సకు లెందు. 
గతి లేక యున్న మోళ 2౫కు బు త్తేర 
నణచెంచినాంలప నీ నాజరానంధుం 
బరిమార్చి నృపకోటి(పాణంబు "లెత్తు 
మేవిధంబున నైన పీశారిం గడవ 
స వె కాకొక్క.ండం నేర్చునే కృష్ణ 1 
ఇది. నీకు విక షెంపిది పేకుం బెంవు! 
ఇది నీకు శెర్యంబు యిందిరాదిశ | 
క్రీ ర్రియు సుక్క కంబు గెలుపు నీకబ్బు! 
ఆర్తుల రహీంప్రు మంభోజనయన |”? 


అని దూత వినుతింప నంత నారదుడు 


196 


ద్విపద భాగవతము, 


చనుబెంచె దివినుండి కౌెరినన్ని ధికి, 
అమ్ముని శదు చేంగ్‌ యర్హ_వీఠమున 
నిమ్ముల నిలివీ మోమిోావీ.చి పలికె, 
“ మునినాథ! (తిభువనంబుల వార్త లెల్ల 
ఘనదివ్యదృష్ట్రిని గననివి లేవు! 
ఏమి విశేవంబు లెజింగింపు” మనిన: 
ఆముని నవ్యుచు హరిం జూచి పలికె, 
66 సివు “-త్ర్వంబున నిఖలంబుంగాంతు 
సీమాయకడంగాన నేరకున్నాండ! 
కోరి నీ మేన త్తకొడుకు ధర్ముజుండు 
నూరివంద్యు(డు రాజసూయా ధరంబు( 
జేయనుద్యోగించి చెచ్చెర నిన్ను 
(శ్రీయు క్రి నాచార్వ్యు. 'జేయనున్నాండు! 
ఆమఘంబీథవీ,ప నఖలచేవతలు 
భూమిశ్వరులు వేడ్క బోవుచున్నారు 
నీరజాయతనేత సీవువిచ్చేసి 
బోరున రివుకోటిం బొరిమార్చు వేగ 
నచ్చట శిశుపాలుం డడరి నీచేత 
జచ్చు.నిపయనంబు సమకూర్చవలయు, 
పొరి జరాసంధు. బొరిమార్చ నెట్టి 
వీరున కెందును వెరవుగాబెందు! 
అతండు భీమునిచేత నట మల్ల యుద్ద 
పహాతుండాను యన్యుల కతండ చేయుండు, 
భీముని చేతను జెర పెట్టి చంపు 
నీ మోకు నెతింగింప నే తెంచినాండం 


4క్‌0 


460 


ఠి 
న 


తో 
ళ్‌ 


టి 
ఛా 


ఛా 
చ 


జగదఖీరత. కాండము, 197 


నారదుని మాటలను విని (శీకృష్ణుండుద్ధ వాచార్యుని 
యభీ(పాయమునడుగుట = 
బని విని యదనంి”చు బద్భాకు వీడు 
కొని నారదుడు బోవ గోవిందు డంత 
నయ్యుద్ధ వుని జూచి యంతరంగమున 
నెయ్యంబు లియ్యంబు నెరయ నిట్లనియె, 
నీవియు ధర్మంబు "నెచ్బును హితవు 
జాతుర్యమును గల సత్య్వనంధుండవు; 
కడంకతోలార్యంబుం గనుచోట మాకో 
గడునొప్పు మీరె కన్నులు బుద్ధి శ 
యనుటయు నుద్ధవుండంబుజి డరుని. 
గనుంగొని న్యముండై కడునొప్పం బకిశె, 
ఇందిరాధీశ! సీవెజుంగని కృత్య 
మెందును గలదె నన్ని లం బెద్దంజేసి 
మన్నించి యడీ7ద మార్లంబుం "దెలియ 
విన్న విం చెడ నర్స్‌ విను మని పె, 
పరమబంధుండా సీకు పాండవా[గజుండు 
సురుచిరంబుగ రాజనూ ఈంబు సేయం. 
డలచినయట్లి య ధ్వర కృ త్యమునకుం 
గలథయవ లేకుండం గాచి రటీంపు! 
(పాణంబుతోడ జరానంధుండుండ 
స్థాణు నకును గావ ఛక్యంబు గాదు! 470 
వాని నేగతినై న వధియింపకున్న 
పూను జన్నంబు సంపూర్ణ ంబు గాదు, 
భఘునబలాథ్యు ఢం గాన కడనంబులోనా 


198 ద్విపద భాగవతము, 
జెనకి యెవ్యనికి నిర్జి ంపయగా నరిది 
యనిలజార్డునులతో నాఫ్రరి కేంగి 
చని విిపవగులయాచందమె వేడి 
మల్ల యుద్ధంబున మరి భీము చేత 
చెల్ల భంగుల వాని యేపడగింఫు 
వమూతండు దీరిన నఖలరాజులకుం 
(బీతియా పగదీరుం బెంపొందు నీకు 
దగ జరానంధు చేతను బద్దులెన 
జగతీశరరులం (బోవ జనుటయే లెన్స క్ట 
ane (శ్రీకృష్ణుని ఇరిజపస్థ [ప్రయాణము === 
అని యుద్ద న్రండిటు లాడువాక్యములు 
విని సంతసము నొంది "వెన్ను జాప్రొడ్దె 
యానక దుందుభి హలపాణి య:ః[గ 
"ీనాదులనుముతి సేయఎగ. గదలి 
భూతలాదిశులు పుత్తెంచినట్ట 
దూతకభీస్ట్ర వస్తు నృలిచ్చి యనిపి 
పటు సై న్య మేఘ వుప్పక బలాకాది 
చటులవాజాలం బూని సన్నద్ధలీల క 
గరుడ కేతన కాంతిం గడునొప్పు తేరు 
గురుతరంబుగ చారకుండు దెచ్చి (మొక్క 
నారోవాణము సేసి యఖలవాంధవ్హులుం 
దోరంవు వేడుకతో? గొల్సి రా; 
జెలువారు కాంచన ళిబిరంబు లెక్కి 
మమెలమి: పట్టవు బేవు లెనమం/డ్రు. నడువ; - -. 


జగ దఖీరత, కొందము, 199 


'వలనొప్ప పటహోదివాద్యంబు లొలయ 
పందిబ్బందము ౬ క వారంబు సే 
చా 

నందడి పడచనాళ్లు డీసి తోనడువ 
నతివై భవముల నిత్య(పయాణములం 
జతురతం "బెక్కు జేశములుక రించి 
జలజాత నే్మతుంయ నకలనంపదలం 
బొలుచునిం(ద్మపస్థపురము శేతెంచె, 


ము! ధర్భుజాదులు శ్రీకృన్లుని గమునిలకుటు DE 


అమ సోత్మునిరాక యరసి ధర్మజుండు 
తమ్ములు దాను జాంధవులతో చమురు, 
వచ్చి న(ముండై న వసుచేవతనయు 
(గుచ్చికాగటం జేర్చి ; గోవిందు. డంత 
ననిలనండను (చేమ నక్కు_.నం జేర్చి 
తనకు (మొకిగ-న మూ(డ్రి తనయుల నరుని 490 
ననువార నాలింగనము సేసి వార 
లందజుో గొట్పరా నమ శేం[ద్రులీల 
జెంది యప్పురి( (పవేసించె మురారి, 
పొదల కన్నులపండువ గాంగ 
భూరిపుణ్యుండు పొండవుల నగరిక 

నరిగి కుంతికి (మొక్క. నమ్మవో'ేవి 
కర మొస్పం గృమ్షుని గాంగిటం జేర్చి 
యానందర సముబ్బీ యలుగులు. చార 


కదులు. దర. మనన. న నన ననన 


1ఒ ళీ పాదమున్నది, 2ఒెకేపొదమున్నడి, 








200 ద్విపద భొగవతము, 


బూని యందజం | బేమయబూజించి కంతి 
పాంచాలసుతయు సుభదయు. గుం 
గాంచి సాస్త్రాంగం౦బు కరమర్ధి సనెజుంగి 
హరి కాంతలును దాను ననోష్టన్య(_పేమం 
బరిరంభణముల నంభావన (కీయల 
నలివీ యింపొర మజ్జనభోడనముల 
గలసి (శీడించిరి; కమలాతముండంత 
నాపాండ ప్రల సేమనుంతయు నడిగి 
యా పాద గృహమున కరుగ నన్న రుడు 
మజ్జనభోజన మహిత సౌఖ్యముల 
నజ్జగన్నాథుని నతిభ క్రిం దనిపి 500 
వహాంస తూలిక పొన్ను నందు సం పీతం 
గంసారి నునిచి కాల్లడనుండీ (క్రీడ 
నడుగు లొత్తుచు నుచితాలాప లీలం 
గడంగి వినోదింపగా ధరుసుతుంయు 
చనుదెంచుటయు కౌరి చయ్యన లేచి 
తనర నానృవు కరస్థలిబట్టి తివియ 
"నీక శయ్యను వారలిరుఫ్రురు నుండ. 
జేకొని తమ్ములు సేవించియుండ 

“ నారగించితే కృష్ణ!” అలసితీ వనుచు 


ష్య ధర్మరాజు రాజసూయయాగ విషయమై (శ్రీకృష్ణుని 
యెదుట (పస్తావించుట కా 
శారితోడ నజాతశ(తుం డిట్లనియె, 
లోకచళాంధవ చం(డ్రలోచన! భక్త 


జగ ద భిరతు కెండము, 901 


లోకరతుణ! సితేక్లోక! లోకేశ! 
సీ వెటులోని యవి నిఖలంబు లందు 
లేవెల్ల యెడల నిశ్లేపుండ వీవ 
వినము నీ కెటీంగించు*విన్నప ము! టి, 
అనఘాత్మ! రాజసూయము పేరి (క్రతు... 
సేయుదు నని నుది. జింతించినా-:డ 
చేయుపాయంబున నిదిసిద్ధి బొందు 
నానతిమునుండు సాయమతసూభవ్ర : 
ననంవీతీంచి హరి (పీతి బలిశె, 510 


అ వ్రీ కృష్ణుడు రాజనూయ యాగము నాచ8&ు:వ వలసినదిగా 
ధర గ్రరు (పోత్సహీంచుట :-... 


కారవవృషభ ! లోకము రాజులకును 
యేరీతి సిద్ధింప దీమహా(క్రతును 

ధరణీశ! నీవు నీ తమ్ములు బలిమి 
దొరకని కార్య మెందును గలదయ్య ? 
పిత్సచేన సద్విజ ప్రీతి గావింవు 
టలిశయమగుపుణ్య మయ్య భ్యరంబ.! 
రాజుల గెలిచి చారల ధనావళుల 
'రాజనంబునం దెచ్చి రాజసూయంబు 
వెలయింపవలయు దిగ ్యిజయంబు నేయ. 
దలంచిన వెగ సీ తమ్ములం బంవు” 

మని చెప్తటయు విని యనునందనుండు 
ననుజుల దిగ్విజయార్థంబు _ వనుపం. 


202 


ద్విపద భాగవతము, 


న్‌ 
=: పాండవ్రలు దిగ్విజయ యాత క్రై వెడలుట $= 


జటుల బలాఢ్యుండైై నవా చేవ్రం డెలమి 

యట దటథీ.ణణంబున కరగ "పెంపొంది, 
నకులు(డుడ(గ సైన్యము తన్ను గొలువ. 
[(బకటితంబుగ "నే. బడనుటి కడకు ; 
ఘనబలో పేతుండై కదలి యర్జును(డు 

ధనదు దిక్కునకు నుష్టతవృ త్తి నడచె; 
సేమంబుతోడుత నెటీం బూర్వదిశకు 
భఛీమబలాఢ్యుండై భీముండుం ౫దతె; ర్ట్‌లి0 
నీథంగోం జని దిక్కు లెల్ల సాధించి 
యాభీలరణశేళి నహీతుల నోర్చి 

క్ర రివాయ మాణిక్య ఘున నిష్క_ములును 
వరరత్నభూస.ణావలు లొప్ప. దెచ్చి 
ధర్మనండనునకుం దగ "వేట వేజ 

నర్మిలి నొప్పించి యనుజు లిట్లనిరి, 


“ జననాథ! విను జరానంధుండు దక్క 


మన కరి వెట్టని మహిఫుండు లేడు 
వాసి నిస్టింప కధ్యర కృత్యమునకుం 
బూనలం దలంచుట బుద్దిగా "దెందు,”” 
అని పల్క_ నుర్వీశుయగు ధర్మ ్రసుతునిం 
గనుంగొని బోధించి కంసారి పలిశె, 


న్‌ (శ్రీకృష్ణుండు జరానంధుస మాయించెదనని చెప్పుట వచనాలు 


_. * జననాధ! సీ భుజా్యాశయళ క్రి దలంప 


నెనయ జరానంధుం. జెంతటి వాండు ? 


జగద ఖిరతు, కొండము, 208 


మల్ల యుస్థంబున మారుతి చేత 
నెల్లుండి చంపింతు నిటు జూడు చుమ్ముం 
బనుప్రుము సీకింత భయమంద జీల 1” 
అనిపల్కి_ భీముడు నర్జునుం డెలమి 
తను.గొల్బి "రాగ నుద్ధత గిరి|వజము 


= (శ్రీకృమ్ణుండు భీమార్జునులతో _్రాహ్మణ జేవములను 
భరించి గిరి(వజము (వ వేశించుట నే 
డనర (యావ్మాణ వేపధారులై చొచ్చి 80 
యరులక భేద్యుం డై యలరు మూగధుని 
వర మందిరమున కచారణ నరిగ్ని 
దేవగురుద్విజ తృ విం గావించు 
(rane...) 
సావధానుని జరానంధుసిం గాంచి 
వామనరూపమె వచ్చి యబ్బలిని 
కద, a స 
భూమి వేండ్‌నయట్టి జంద్దుల్మ పోగు 
యనిలజార్టునులతో నర్ణి దీవించి 
చనవున నాజరానంధుతో ననియు, 


న్‌ (శ్రీకృన్లుండు జ రానంధుని యుద్ధ భితు శేండుట సా 
$9 అనఘాత్న ! యో ఇంటి కథితులు మేము 
చనుదెంచినారము సకలవస్సు వుల 
నడిగిన లేదన కర్ణుల కిచ్చు 
కడువుణ్యనిధివి మాగధరాజత్యనయ ! 
వమినోరిన యిర్థ్‌ మిచ్చి నిచ్చలును 
భూమిలో బొగడొంది బొంక వెన్నండును ! 


204 ద్విపద భాగ వతము, 


ఘనకవోతమునకై కండలు గోసి 
తనువిచ్చ శిబి థా(తి ధన్యుండు గాండె | 
మును హారిశ్చం[దుండు ముగి కోశికునకు. 
దనరార ఫు తుసిం దగ విక్రయించి 
చంజాలరూపమై శ 'ర్యంబుం (గాంగ 
యుండి తాంయబొండండే యూర్థ్య లోకంబు | 540 
ఒక కపోతము తొల్లి యొక కిరాతునకుం 
(బకటవైం తన మేను భత్మ్యుంబుం జేసి 
యెట్టి స్రుణ్యుల కైన నెన్న రాని 

యట్టి లోకము గాంచె నని చెప్ప వినవె! 
సహరా కనకంబుం (బాయంబు నమ్మి 
యడిగిన లేదని యర్ధి -వర్గంబు 

చెడపిన వాపాత్లు విందును నందుం 
జెడీపోవ్రదురనుచు. జెప్పిన నతండు. 

వారి తేజంబులు చారి నతష్టముబు 

వారి మేనుల రణ వణకిణంబులును 

గని మహీనాథులుగా నిశ్చయించి 
యనియె వారలతోడ నల్లన నగుచు, 

. * భూపాలకులు మోకుం బురుడేది! విప్ర 
రూపంబు లొది మూ(పోలికి వచ్చి 
యడుగుచున్నారు మి-రథితులుగారు ! 
అడుగుండు (ప్రాణంబులై న మోకిత్తు ! 
విప వేమముండ్ధాల్చి 'వేడుట చేత 
విఫ్రోత్తముండ స్వయం విమ్ణుండ వీవ 
యని పలుకంగ శౌరి యతని తెంపునకు 


జగ దఖిరత కాండము, 205 


మనములోపలమెచ్చి మగకున కనియు. కర 
66 జన | క య 

మెనయC గృష్టుండ కే దితండు వాయుజుండు 

వాండు కవ్వండి మూకు ద్వందయాుద్దంబు 

వోండిగా నిమ్మాన్న * హాంగి వూగధుండు | 
“6 అగంగాక మికోరి నట్ల యుద్ధంబు 

దగ నిచ్చినాండ యుదతం జేర్షిరండు 

యథ u 

గోపాల! నివోడి కురుకుమారకుల 

వై వున బెచ్చితి ! పడుచుల తరమె ! 

పనదప్పి నీవోడి పారిన నేల 

కసువు మొల్వదు నేండు ! కాన నసీతోడ 

సగసమరంబు సేయుట నమయంబు గాదు 

కమలాతు.! నాకీక గాం డర్జునుండు 

మల్ల యుద్దంబున మారు కాత్తజుని 

(తుళ్లడం చెద ! మూరు తొలలలోం జూడు. 


న ఖీమజరానంధుల మల్ల యుద్ధము :.-.- 


డనిపల్మి_ నన్న ద్ధుండై యూరు నెజడలి 

చని యొక్క. యెడ నమస్థలము. గావించి 

మూరు తాత క)జాయడును మగ ధభూాపతియు 

కీరనంబున జాసి యపార నంత ; 

నంత కాకారులై యత్యు(గ భక 

దంతావళేంబులు దగ్గు మాడి. 560 
పటుతర నిరత పాతంబులట్ల 

చటులత మై మల్ల చచి యొండొరులం 


206 


బ్వచు విడుచుచు బాహుపాశములం 

జుట్టి వి్ఞాణముల్‌ చూపి యార్చుచును 
సరియగు స హ్యాపనవన్య మార్గముల. 

దర టీ గదిసిమై శాం/శి దై చుచును 

గడల కొముంటులు (గమ్మంగం జెట్టు 
కడగి (చేయుచు చేత గదిమి తప్పుచును 
నాళీబిషంబుల ననువున (మోసి 
యాశుగమును బోలి యందంద (వేయ 
ముశమున డగ్గరి ముస్థి ఘాతేముల 

పద తాడనంబులు | పటుశ క్రిం జూపీ 

భీన:.ని మగధుండు వీడికిటం బొడువ 
నామూరుఅాత్మజుండ చలుండై నిలిచి 
మోళాలం గొని గుండె మోవంగం బొడువ 
వీకరి మగధభావిభుండుర్వి (వాలె! 
(శ్రమ్మన "లేచి భీకర. ముష్టి హాతుల 
నమ్యాురుతాతృుజు నందంద నొంప 

తజలక నాతండాతని జ[తు దేశ 

మజీముజి బొడిచిశ యంగంబు వడశ 570 
పడిపశీ నిల్ల) యాపవమానసుతుండు 

నడుముం బీడించి విర్హాణంబు గానం 


జాడించి యిరువ్రురు సమసత్య లీల 


వీడాడి నొప్పింప 'వెన్నుండు గాంచి ! 


tH జరానంధవధ ఫ్‌ నునన 


వాయువుత్రుడు జూచువగ వృవ,శాఖం. 


జన దఫ్‌రత కొండను, 207 


'జేయార్చి రెండుగా జీరి నవ్వుటయు 
నానన్న దెలిచి మహాబలాతుజుండు 
అనన్నుండగు శత్రు నంటంగ 6 బట్టి 
పడవె చి కడకాలుం బరుననం (దొక్కి. 
వెడ వెడ నార్చుచుం (బిదిలి పోసిక 
నటమున్ను జరచేత నంటగ బడిన 
చటులాత్సు+డగు జరాసంధుని మేను 
తరమిడి క దళ కాస్ట్రంభంబుం జీరు 
కరింబోలె నుుగభీకర లీలం జీరి 
యిరు[వక్కలుగం జేసి యిరునంక వై చి 
పరువడీ నార్చిన పవమా* నసుతుని 
వారియును నర్జును డందంద పొగడ 
సురసమూవాము ప్రీతి జు+చి కీ ర్తించె, 


హః (శ్రీకృష్ణుడు జరాసంధుని కుసూయతడు సహాచేన్రని రాజ్య 
మందునిచి, కారాగృహవాసులగు రాజులను విడిచి పుచ్చుట పు 


హరియు జరానంధియగు నవా బేవ్సుం 

బరగ నుగ ధరాజ్య పట్టంబుం గట్టి . 580 
యజీముజీ. జరసాలయందున్న నృవుల 

వెజవాపి యందజ విడిచి ప్రు తెంచె, 

కారాగ్భహంబునం గడుమాసి సొచ్చి 

కూర బాధల గండి కుందుచు నున్న 

యిరువది వేవురు నెనమన్నూటాణ్యు 

రురుచయ (భ్రాంతులై యోొండొండ వెడలి 

చనుబెంచి కసిరి వానవలోక వంద్యు 


208 


ఛా 
చా 


ద్విపదళ గవతము, 


ననుపహుదివ భాపాంబరాభ రము 

భీమూ- సనన మేతుం బృ్బథుదీర్భ బాహు 
కామి" తార్థస్యపదుం గడు భీ "| (_మొక్కీ. ; 
శ్రీనాథ ! గోవింద! శ్రీవత్పచిన్హ ! 
దాసవాంతక |! కృష్ట |! తామరసాతు | 
ఛారుణి రవీంప ధర్మంబు నిలుపం 
(గూర దై త్యులం (ద్రుంపం నోరి ras 
యాజనార్దునుండ వీబామ్నాయరూస ! 
ఈజరానంధుచే నీజాధ నొంది 
నునికియు నిది మహదుపకారమయ్య ! 
ఫఘనయోగ వర్యులు గానంలో లేని 
నినుజూడం గంటిమి నిఖలాండ నిలయ! ' $90 
తలంపులుం దనువులు డయనిచ్చితీవు 
జలజాత ! ఇది ఫునర్జన్మంబు మాకో |! 
ఖలు జరానంధు నొక్కట జీరివై చి 
బలియు.డై 'పేర్ళెని బక వైరి లావ్ర [37 
అని దీనవదనులై యర్ది కీ_ర్హించు 
జననాయకుల( గృసాజలరాళిం చీల్చి 
జలజా శ్లయడంత మజ్జనభోజనముల 
నలకించి భూబూంబరాదు లర్సించి 
వారల సూ రార్చి వలనొప్పం బలిశె, 


66 కూశాత్సు చరసాలం గుంది లోంగ(ండి 


ముచ టు నున్నారు మొగిరాజ్య లీల 


క కీపాదము న్నది. 


లచ్చుగ భోగించు. డరుగుడు వేడ్క 
మడమ గ్పరంబులు మాది ఈ (వొద్దు 
(oa) 

మదిలోన నన్ను నేమజకండుల” డనుచు 
రాజుల ననిచి జరానంధి చేతం 
బూజలు గొని రథంబులు వేడ్క. నెక్కి. 
యనిలజాష్టనుబతో నతివై భవమున 
దనుజూర వచె 'ద[పన పురికి, 

అ స గిర చ లు 


ఎ: (శ్రీకృన్లుడు భీమాష్టనులతో నింద్యపన్థ వురికి 


14 


మటఅటలి వచ్చుట వు 
వచ్చి యాపట్టణచ్వారంబు నందు 
న చ్చర్మితుండు వాంచజు: ఫ్ర యొత్తుటయు 600 
నారవమాలించి యరుదెంచి మారం 
లారూఢమగు మహో వార్ష ంబుతోడ 

ఇ జ్‌ 
గామాది రహితు నిప్మూ_ము (శీకృమ్లు 
రామానుజను బురాణ వూరుముని. 
గని మొక్కి. సంతోప కలితులై రంత; 
అనుజులు గ అఎన్హుండు నరుబెంచి (మొక్క 
పరవమునమ్ముజమునC బాండవా(గజుడు 
కరమర్థి మువ్వుర ౧ గెల్‌టం జేర్చి 
మ గని ముది తాత్ఫు(డై పలికె 
వురుసో_త్తమాచ్యుత! వుండరీకాతు.! 
వరద! వామన! భ _క్షవత్సల! కృష్ణు! 
నరసిజాననవంశ్య! సారస నేత! 
సిచానులగు మాక నిఖలలోకముల - 


210 


సేదసాధ్యములగు నిందిరాలీశ | 

మజందులు నీవు నవు గ భేశు మంద 
యతిముటి నేంగిన 'నంతనుండియును 
విలసిల్లు నురిగోల చేదనం బొందు 

పులుగు చందంబున బొరలు చుండితిమి ! 
చెచ్చెర శ్ళతునిర్జించి మీరిందు 

వచ్చిన (వాణంబు వచ్చె గోవింజ 1 610 
అని పల్కుటయు పాండవా(గజుం జూచి ' 
వినయంబుం దోంప నవ్విమ్షుం డిట్లనియె, 
సీయాజ్ఞి తలమోాచి నెగడిన నూకు 
నామెడ జయలబ్బులగు బందు నరుబె! 
మూండులోశకములకు ముల్లె న యిట్టి 
వాండు నుగధభూమి వల్లభు నశ 

వాని న(శ్రమమున నధియించె భీము. 
డేను;నానత్వము జీమనం గలను ! 
జెడిడంవు పగదీశెం బెంపాంద నీవు . 
దొడరి యజాతళ (తుండ వై తి గాన 


(శ్రీకృష్ణుని (పోత్సవాముచే ధర్మరాజు రాజసూయ 
మునకు గడంగుట =. 

రాజుల రవ్నీంప రాజనూయంబు 

నోజము. దప్పక నొసరింవు మనిన 

వారి 'వాక్యనులకుబ్బి యనుతనూభ వుడు 


'కురువతి ముఖ్యుల? గోరి రప్పించి 


భాగీర ధీతీఠ షావనస్థలిని 


జగదఖీరవ కొందము, 911 


యాగ కాలలు గట్టి యఖల వస్తువులు 
ననుకూర్చి వ్యాసాది సంయమిశ్వరులం 
వు శ్ర మొప్ప బుతిషజగ ణము "రావించి 
యాగోనకర అంబు లన్ని యు. దెచ్చి 
యాగ మో _కృ(కియ నన్ని నంధించి 620 
డతుల నియమించి ధర్భునంజనుండు 
దీతీతుండై మపహాదంజకోటతొోడ 
వేలుచుచుండ విన్షుడంతటికిం 

జాలి భూసురవర్యసమితితో నిటువ 
తమ్ములు నకలచబాంధవులును డారు 
(మ్మర పరిచర్య. గావింపుచుండ 
హావ్య భాగమునకు నఖిల "జీవతలు 
దివ్యయానములతో దివినుండి చూడ 


= యుధిఫీ రుడు (శ్రీకృన్ణున క్యగపూజ నొనంగుట : 
నయ్యుధివ్టి రుడు థాచ్య్యూదులం గాడీ 
చయ్యన న(గవూజలు కోయ ంగోరి 
యండజు 'రాజుల నని న్‌వీంచి 
“ ఇం 'బెవ్వరికి నర్భ్య మిత్తునో”' యనల 
నహో బేవుం డన్నకు జలజాముం జూపి 
కేక్‌ విహీతమాయర్థ్యంబు విన్లున కిము 
_ ద్వొిజుండును గు రుడు బుత్విజుండును భూమిం 
భుజుండు చె వంబునై పొలుపారు నతండు! 
అతని బూజించిన నఖిల దేవతలు 
పితరులు మునులు నం పీతిగావింతూ 


212 


ద్విపద భోగవఠము, 


రినవ్రండు (ప్రియమంది యమతనూభ పు(డు 

ఘనభ క్రి హరికి నర్ధ్యము నమర్పిం చె, 680 
జహురత్న భూపుణాంబర గంధఫవుప్పు 

విహితభంగుల మం[త విధిం బూజ సేయ 

మునులు రాజులు మనంబుల సంతసిల్ల 

ననిమిపావళి వచ్చి యభినుతి సేయ. 

నాలోన శిశుపాలుం. డంతయు జూచి 
కాలాహిగతి[(మోసి కరతలంబె ర్తి 

యొండొండ రోహాగ్ను లొలుకుచుండంగను 
పాండవా గజ జూచి పలికె నుద్భ్భ_్తీ 


"= లీకు పాలుండు (శ్రీకృన్లుని నిందించుట ;_-- 


ఈ కటకటా! ధరుజ! కడుచిన్న పాపం 


డిటు జెప్ప సీబుద్ది యేల నిట్లయ్యె ? 

గో పాలకుని జాలికుని నత్యపీను 
చాపాత్సుబకుక శృ బర డారగమను 
'ీమని పూజించి తిండణి నడుము + 
వమటివాండు వీడీ యర్ధ్యృ్యమునకు 
బలపరా[కముల భూపతుల నన్మునుల 
శలవంపు సేయం. దగునయ్యనీకు ? 
ఎఆుగ క కూర్చి నీవిచ్చిననై న 

తతి లేచి యర్థ్యంబు తా నెట్టుగొనియె 1 
పూజనీయులగు నీ పురుషులలోన. 
జశీవాతిగలవాండు ! ఇటు పెద్ద సేయ”... 640 


జగదఖిర కష కాండము, 218 


ధర్మరాజు శిశు పాలునకు సమాధాన మిచ్చుట .= 


అనిపల్ము_టయు విని యంత కాత్తజుండు 
వినవోయి ! శిశుపాల ! 'వెజ్టివి గాక 
వారికి నమూానుండు నధికుండు గలడె? 
ఇరవుందప్పినమాట నేటి కాజెదవు? 
యజథ్రైరతుకుండును యజ్ఞ భోక్కయును 
యజ్ఞ ఫలంబిచ్చు నత(డును దాసె! 
అతని కేజోకశంబు లఖలేవతలు 

నతని గాడజన నీకు నర్హ మే యిట్లు.?” 
అనిపల్క- నభ్యలు నతనిం గీర్హించి 
కనుగొని శిశుపాలుం గలుపీంచి రంత, 


—: లీశుపాలవధ |; 
ఆమాటలకో దై త్యుండాళ్ళ సై న్యంబు 
తోమపహాఠా[ద్రంబుతో. బన్ను నిలు చె ! 
కురుబలంబుల నాలోంగొనక వే గదిసి 
పరవశళంబొనరింప పంపజోదరుండు 
వారల వారించి జ్యలనార్చులొలయ 
దారుణ చక్రముద్ధతం (బయోగింప 
నాదిత్యకుండలాయతతీ(వమగుచుం 
'జేదిభూపతి శిరచ్చేడంబు సేసె, 
ఆహారవంబులు నమరనన్ను తులు 
నోనూోబలంబుల నులివ్రు పెల్ల డర 660 
నాతని తేజోంక ముండలు జూడ 


నాతతంబుగ వచ్చి పహారఠిళోనలోలసె! -. 


214 


ద్విపద భాగవతము , 


మనసులు బుతిగజులును ముర వె రి లావు 
గొనియాడి మెచ్చిరి గురుభక్సి నంత 
'రాజసనూయంబు. బూర్ల ము సేసి ధర్మ 
రాజు సంవున భగీరథు సుతయందు 
నవభృతస్నాతుండై యరుదెంచి రాజ 
నివహంబు. బూజించి నెరవడి* నొలివీ 
'వరడకీణల వి[ప్రవరకోటిం దనిపి 
యావిభవంబున ::ఖలబంధులకు 
వావిరి నుత్తమ వస్తువు లొనంగి 
యనుప ! సుయోధనుండా పట్టణమున 
నినుపారంగొన్ని నెలలు వర్తి ంచి 
యాగంపదలపెంవు నయ్యధ్యరంబు 
నాన భాపవ్‌ఛవంబు నాగారనంబు 
చాంచాలిరూపసా భాగ స్టైిసంపడలుం 
గాంచి నిర్భిణుడై కడుచిన్న పోయి 
యమ్మహీపతి పేరి యంతరంగమునం 
(గమృర దనపీటి కరిగె రారాజు, 660 
పొరిబాండవులవేతం బూజలు వడసి 
హారి ద్యారవతి కేం నతివలు( చాను, 
అని చెపుటయు కౌర వాధినాయకో(డు 
వినుతుండై నుకయోగి విభున కీట్లనిరమొ 
వరమునీళశ్వర ! సీదువాక్యామృతంబు 
గురుభక్తి నేనెంతంనోలిననై న 





(జ కీపా దయున్నది, 





జగ ద ఫిరతు కౌందము, 915 


తనివొందు చితృమా దై త్యారి తుహీమ 
వినుపింపు మటుమింది వృత్తాంత మనుండు 
అమ్మహో యూ గీందుం డమ్మ హ+త్మునకుం 
(గమ్మాన నప్పుణ్య కథ జెప్పదొడలౌా,. 
ఇవియాదిగా.౬ బెక్కు. లింది రావిభుండు 
ఓవిధవినోదిమై వివారింవుచుంజె, 
మతీయును గృ్షుండు మహసీయగతుల 
తెజవల గూడి వర్తించెం బెంపార ; 
బచవుురత్న చి (తి కథ ర్భ్యవార్భ్యముల 
విహారించె సతతము పెలందులు చాను ; 
వరవృపష్పృ తానేక వనముల యందు 
మరియును బెకై,_న మదనతం(తములం 
కనిపి యాయింతుల ధన్యులం జేసె, 
ఆనియిట్లు విష్ణుని యవతారకథలు 670 
వినుపించు మునులకు విన్న వు-శ్యాలకు 
విని మెచ్చియీగల వివరమంతులకు 
ఘనదోపుహారమును గై వల్యసుఖము 
భునులు యోగీం[దులు గమనింపలేని 
వారిభకిగల్లును నరయంగ' నిదియ 

_ చెరయగున మది గల్లు విములాత్కులకును 
అనియిట్లు నిత్యభర్మారంభు చేర 
జనలోక నవపారిజాతంబు పేరం . 
జతురకశావూ ర్ల చంద్రుని పేర 

నతులవై భవ నిర్జరాధీశు వేర 
శోభితనవరూపనూనాస్త్రు చేర. 


216 ద్విపద భాగవతము, 


నాభళమం (తి కందామాత్యు పేర. 
గోరిభ రడ్యాజగో(త్రనంజాతు 
భారూఢమతి నయ్యలార్యనందనుండు 
శృంగారరనక భా(ల్రితవ చోధనుండు 
సింగనామాత్యుండు చెలువగ్షలించి 
సలలితర సభావశ బ్లగుంభనల 
వలనొప్పు (శ్రీ ఛాగ వతవురాణమున 
మహదాదియగు దశనున్మ_ం౦ంధనరణి 
విహితలీలలనొప్పు విష్ణుచారి (త్ర 680 
(బాకట జగడభిరశ కాండంబు 
నాకల్ప మాకల్ప మగుభంగి జెప్పి, 


జగదభిరత కాండము సమాప్తము, 


(శ్రీకృష్ణార ఎణమస్తు, 


అ. ల ౧ అత 50 


ER 
మజియును 
వృంత 

ర: దందనొలుక 
జెదిదంన్రు 
డెణికి 


నందందయజూడ 


నందండంగాంచి 
కృ్షుల 
గాచను 
విణనుదున 

౯౩ 
వోరులు 


రాజె న 

కా 
నీవు 
విఆుచుట 
జలన 
చరెలమోా 
oe 
మేరు 
వేగ 
మరియును, 
వృతం 
ర ంజంద ఊుంలున 
బెడీవదంపు 
చెజికి 
నంజంద మాడ 
సాఖ్యా 
నందంత కాంచి 
కృషమ్షుల 
గానుచు 
విల్ణనువున 
సొరులు 


218 


వుట? 


27 
37 
క్షీ 
44 
ర్‌ 
67 
112 
114 
115 
125 
185 
188 
188 
188 
189 
161 


168 
168 
164 
. 164 


169 


171 
171 


పంక్తి, 


19 
10 
11 


17 
16 
22 
28 
22 


16: 


80 


28 


17. 


1s 


తప్పు, 
కౌాండవుల 
దనము 
జ్‌ 


నందంట్‌. చేరి సె 


బెద్ద కౌలుము 
ర్టిల్లు 
నెతుంగిం ఫు 
తమను 
యందండ 


యక్క_ట్రి 5 ముతో 


నయ్యంత్రి 
యని రుద్దు. 


: తేప్పకంజూచి 


క్‌ లయల 
(ne) 
మంచము 


కులంబునుల౮హూలు 


జీ )లోన్య 
చ (ద్రుండు 
నెటి(గించి 
యనుదెంచా 
వ్వుతైంచె 
నజికె 
కుండలరత్య 


ఒప్పు 4 


కాఆంధన్రుల 


దనము 

అరువా 

నండంద చేర్చి 

జెద్ద కాలము 

శిఖి 

నెబేంగింవ్ర 

డమనుని 

నందంజ 

యక టికను తోడ 

నయ్యింగి 

యనిగుద్దు. 

తప్పకచవాచి 

క్ర లయెల్ల 

తల్పము | 

కులంబులు గూలి 
వోవ్ర, 

జై )లోక్య 

చం[(దుండు, 

నెణింగించి 

యరుజెంశె, 

ఫు తెంచె, 

సత్తీ"క 

కుండలరత్న 


వుట, 
175 
177 
188 
189 
189 
190 
190 
194 
198 
199 
207 
911 
218 
£18 
218 
214 
216 


10 
16 
11 


తప్పు, 
చరి(త్రంబు 
శరాచుంబొరి 
నెబుగక 
మా(త 
మొండొక్క. 
జ్ఞునాధికుడాట 
జలంచిన 
(బద్ద (బూని 
గొల్లి రా 
నగరికి 
వ! టు 
(మ శ్ర ముప్పు 
రతకుండును 
నభ వలా 
పంపజోదరు(డు 


నినుపార గొని 


(శ్రీధాగవత 


219 


ఒప్పు, 
చరితంబు 
చూచుచు. బొరి 
నెటుంగక 
మూత 
వెండొక్క. 
క్షానాధికుండాట 
జలంచిన 
(బద్ద లంబూసి 
గొల్చి వేరా 
నగరికిని 
సృంభంబు 
US మమొషప్ప 
రతకుండును 
నభ్యులు 
పంకబోదరుండు 
నినుపార గాంగొన్ని 
(శీభాగవత 





